భెతాళ కథలు 


(భేతాళుడు విక్రమార్కునికి చెప్పిన కథలు) 
బూరల సత్యనారాయణమూర్తి 


ముందుమాట 


విక్రమార్క భూపాలుని గూర్చి ఎన్నియో కథలు ఎన్నియో విధములుగా మన 
ఆంధ్రావనిలో ప్రచారములో ఉన్నవి. ఈ చిన్ని పుస్తకములో విక్రమార్కుని సాహసం 
ముఖ్యంగా ఆతని పట్టుదల గూర్చి తెలియజేయబడింది. భేతాళుడు విక్రమార్మునికి 
చెప్పిన కథలలో ఎన్నియో నీతి కథలును ఉన్నవి. బాలలు వానిని గ్రహింతురని ఆశతో ఈ 
రచన సాగినది. బాలలు, పెద్దలుకూడా ఈ కథలను ఆదరింతురనియూ, దొసగులను 
పాటించ గలరనియూ ఆశించుచున్నాను. 


-బూరెల సత్యనారాయణమూర్తి 


పూర్వకథ 


చంద్రగుప్త ఆదిత్యుడు - ఉజ్జయిని రాజ్యము 


పూర్వకాలము అనగా యిప్పటికి 16 వందల సంవత్సరముల క్రిండట ఉజ్జయినీ 
నగరాన్ని చంద్రగుప్త ఆదిత్యుడనే రాజు పాలించేవాడు. ఈతనికే చంద్రవర్ణ్ల ఆదిత్యుడని 
పేరుకూడ ఉండేది. 


ఈ ఉజ్జయిని నగరంలో చిత్రఖరేయను ఒక వేశ్య యుండేది. ఆమె కులమున 
వేశ్యగా బుట్టినను మంచి శీలము గలిగి ఉండేది. చిత్రరేఖ తల్లి మదన రేఖ కూతురును 
కులవృత్తిరీత్యా ఆమెకు ఏ మహారాజు చేతనో, చక్రవర్తి అంతటి ధనవంతుని చేతనో 
కన్నెరికము చేయించి- చిత్ర రేఖను ఒక వేశ్యగా చేయాలని ఆలోచించెడిది. 


చిత్రరెఖ మిక్కిలి అందగత్తె. అందుకు తగిన విద్యాబుద్ధులు కూడా ఆమెకు వన్నె 
దెచ్చినవి. ఆమె గుణగణములు గూర్చి, అందమును గూర్చి ఎందరెందరో 
మహారాజకుమారులకు తెలిసినది. అందువలన చిత్రరేఖను పెండాడ:వలయునని, 
కనీసము ఆమెను. తమ రాజాస్థానమున నర్తకిగా చేసుకో వలయుననియు 
ఉర్రూతలూగేవారు. 


చిత్రరేఖ మాత్రం అందుకు సమ్మతించెడిదికాదు. తల్లియగు మదన రేఖ ఆమెను 
ఉపయోగించుకొని, బాగా ధనము గడించాలని అనుకొనేది. కానీ, చిత్రరేఖ ఈ 
విషయళలలో తల్లిని యెదిరించ, తానొక సంసారిక జివితమునే గడుపవలెనని 
నిశ్చయించుకొన్నది. సకల శాస్త్రములు తగిన గురువుల వద్ద అభ్యసించొచదువుల 
సరస్వతిగా విరాజిల్లి నది. 


అట్టి సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణ యువకుడు ప్రయాణము చేయుచూ 
వచ్చి, చిత్రరేఖ మందిర ప్రాంగణంలో ఆ రాత్రి శయనించినాడు, ఎన్ని రాత్రులనుండియో 
నిద్రలేక "పోవుటవల్లనో "ఏమో- రాత్రి నిదురబోయిన ఆ బ్రాహ్మణ యువకుడు 
సూర్యోదయమైనను ( ఆ మందిరపు అరుగుమీదనే పండు కొనియున్నాడు. 


ఉదయమున దాసీలు ఊడ్పుటకు వచ్చి, ఆతనిని జూచి మదన రేఖకు 
విన్నవించారు. ఆమె కూతురగు చిత్రరేఖతో వచ్చి- ఆ బ్రాహ్మణ యువకుని చూచినారు. 
నవమన్మథాకారుడైన ఆతని సోయగమును గాంచి- చిత్రరేఖ ఎంతయో ఆనందించినది, 
మనసారా ప్రిమించినది. 


అందువలన ఆమె కోరికతో, తల్లి మదన రేఖ అతనిని తమ మందిరం లోనికి 
సేవకులతో చేర్పించి, నీతలోపచారములు చేయించిరి. కొంతసేపటికి వారి ఉపచర్యలవల్ల 


~ ప ~ _n 


బ్రాహ్మణ యువకుడు నిద్రనుండి మేల్కొని వారిని గాంచొఎవరు మిరు? నేని 
హంసతూలికా తల్పమునకు ఎట్టు వచ్చితిని? నన్నీ విధంగా సేదదీర్చినందులకు 
మీకెంతయో కృతజ్ఞుడను” అని పలికెను. 


ఆ బ్రాహ్మణ యువకునకు మెలకువ వచ్చినప్పటికి, ఆతని ప్రక్కన చిత్రరేఖయే 
యుండెను. అందువలన ఆమె ఆతనిని జూచిిమహాత్మా! మేమే యిక్కడకు చేర్చితిమి. 
మీకు 4, 5 రోజులనుండి నిద్రలేకున్నట్లుంది; గాఢంగా నీద్ర పోవుచున్నారు. మీ నిద్రకు 
భంగం రాకుండా, మీకు ఎట్టి ఆటంకము కలుగకుండా నేను చూచుచున్నాను. నా పెరు 
చిత్రరేఖ. కులమున వేశ్యను, మీరెవరు? ఏ గ్రామమునుండి వచ్చితిరి ? ఎందులకు 
వచ్చితిరి ?” అని ఆప్యాయముగా అడిగినది. 


అప్పుడా బ్రాహ్మణ యువకుడు-"చిత్రరెఖాా నేను బ్రాహ్మణ వంశమున 
పుట్టినవాడను. లలు విద్యాసాగరుడు. పేరులోనే విద్యగలదు కానీ నారు విద్యా 
సరిగారాదు. అందువలన తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, స్నేహి తులు నన్ను 
ఎంతో హేళన చేసేవారు. నన్నాక తృణమును జూచినట్టు చూచి, అగౌరపరిచేవారు. 


విద్యా సాగరుని కథ 


అందువలన నేనొకనాడు ఎవ్వరికీ చెప్పకుండా, విద్య నేర్వాలన్న పట్టుదలతో యిల్లు 
విడిచి బయలుదేరాను, ఎంతమందినో ఆశ్రయించాను. కానీ, నా కోరిక తీరలేదు. 
అయిననూ నా పట్టువిడవక బయలుదేరాను. ఒక అడవిలో నొక బ్రహ్మరాక్షసి వలన సకల 
విద్యలు నేర్చుకొన్నాను. నాకు విద్యలు నేర్పిన ఆబ్రహ్మరాక్షసి శాపవశమున బ్రహరాక్షసి. 
కానీ, నిజముగా ఆయనొక గంధర్వుడు. శాపముదిరి ఆయన నన్ను దీవించి 
తనలోకమునకు వెళ్ళిపోయినాడు. నేను ఆయన సెలవుపొంది యింటికి బయలు 
దేరినాను. మధ్యమార్గమున నిద్రలేమివలన, ఆహార లోపమువలన అలసటతో మీ యింటి 
అరుగుపై పరున్నాను” అని తెలియ జేసినాడు. 


ఆతని వాక్యములకు ఆ తల్లీ కూతుండ్రు మిక్కిలి ఆనందించినారు. చిత్రరేఖ ఆతనికి 
తన కోరిక వెల్లడీస్తూ”తనను ప్రేమించమని, పెండ్లాడుమని” ప్రార్థించినది. తల్లి కూడా 
తన ఆమోదము తెలిపినది. 


అందులకు ఆ బ్రాహ్మణ యువకుడు”చిత్రరేఖా ! నేను బ్రాహ్మణ వంశమున 
జన్మించినవాడను. నీవు వేశ్యాకులమున జన్మించినదానవు. పర పురుష సంపర్క 
మెరుంగని కన్యకవే అయినా, నా మనస్సు అంగీకరించుట లేదు. బ్రాహ్మణ కన్యకవే 
అయితే ఆనందంతో స్వీకరించేవాడను. ఇక నివు నాకు ఎంతయో పరిచర్యగావించి నాకు 
ఆనందం కలిగించావు. ఇందుకు నేను నీ కెంతయో బుణపడియున్నాను. ఇందుకు 


~ 


ప్రత్యుపకారం”పెండ్డి మాట” తప్పించి కొరుకొనుము. తప్పక తీర్చి 
బుణవిముక్తుడనగుతాను” అని సమాధానము చెప్పాడు. 


మదనరేఖ మహారాజును దర్శించుట 


ఆయన మాటలకు చిత్రరేఖ సమ్మతింపలేదు.“నీవు నన్ను పరిణయమాడనిచో 
మరణిస్తాను కాని, జీవించలేను” అని ఖచ్చితముగా విన్నవించింది.“కూతురు ఎక్కడ 
మరణిస్తుందొ అన్న భయంతో తల్లి యగు మదనరేఖ ఆ దేశపు మహారాజునకు విన్న 
మించుకొని”నా కూతురుకు ప్రాణదానం చేయించు” డని వేడుకొన్నది. 


వెంటనే మహారాజు-విద్యాసాగరుని తన వద్దకు పిలిపించాడు. ఆతని రూపురేఖా 
విలాసములకు చాలా మురిసిపోయాడు.“విద్యాసాగరా! నీకు తెలియని ధర్మములు 
ఉండవనియే తల(చుచున్నాను. నీకు రాత్రింబవళ్ళు సేవ చేసి నిన్ను రక్షించునది; నీకు 
మనసిచ్చినది. నటు కాదన్నచో మరణించ గలదు. కావున ఆమెను భార్యగా 
స్వీకరించుము” అని బోధించాడు. 


విద్యాసాగరుడు మహారాజును చూచిిమహారాజా! ఇది నా బ్రాహ్మణత్వమునకు 
భంగకరమైనది. ఆమెను మీరన్నట్లు స్వీకరించుటకు బ్రాహ్మణ కన్యక కాదుగదా?” అని 
తిరిగి మహారాజునే ప్రశ్నించాడు. 


మహారాజు బాగా ఆలోదించాడు.“విద్యాసాగరా! మంచిది. నీవన్నట్టు బ్రాహ్మణ 
పుత్రికనే పెండ్లాడుము. తరువాతనే యీ కన్యకను స్వీకరింపుము.” అని చెప్పాడు. 


మహారాజు తన పురోహితునకు చెప్పి, ఆయన పుత్రికను, తన పుత్రికను 
విద్యాసాగరునికిచ్చి వివాహం చేయించాడు. తరువాత, ఆ సమయంలో కోశాధికారియగు 
వైశ్యుడు సోమగుప్పుడు తన పుత్రికనుగూడ విద్యాసాగరునికి భార్యగా చేశాడు; తరువాత 
చిత్రరఖను గూడ విద్యాసాగరుడు భార్యగా స్వీకరించాడు. 


విద్యానాగరుని వివాహములు 


ఈ విధముగా విద్యాసాగరుడు శాస్త్ర ప్రమాణముగా, తన బ్రాహ్మణత్వమునకు 
భంగం రాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య-శూద్ర-కన్యకలను భార్య లుగా పొందినాడు. 

కాలక్రమమున విద్యాసాగరుడు- బ్రాహ్మణ _కన్యకయందు"వరరుచి” యను 
కుమారుని; రాజు పుత్రిక వలని”విక్రమార్కుడు” అను కుమారుని, వైశ్య కన్యక యందు 
“భట్టి” యను కుమారుని, చంద్రరేఖ వలన”భర్హహరి” యను పుత్రుని బడసినాడు. 


క్రనుముగా పిల్లలు నలుగురు దినదిన ప్రవర్ధమానులై యుక్తవయస్సు గలవారైరి. 
అన్ని విద్యలలోను. ప్రవిణులయినారు. మహారాజు అగు చంద్రగుప్త ఆదిత్యుడు 
ముసలివాడగుటచే అల్లునికి రాజ్యమప్పగించి తపస్సు చేసుకొనుటక్టై అడవులకు 
వెళ్ళిపోయాడు. 


విద్యాసాగరుడు రాజ్యభారము వహింపక క్షత్రియ కుమారుడు, చంద్రగుప్త 
ఆదిత్యుని మనుమడగు విక్రమార్కునికి పట్టాభిషేకం చేశాడు. “విక్రమార్క ఆదిత్యుడు” 
అను బిరుదంతో విక్రమార్కుడుమహారాజు” “అయ్యాడు. 


వరరుచి మహాపండితుడయ్యాడు. భట్టి మహామంత్రి అయ్యాడు. భర్తృహరి 
నై న్యాధిపతి “అల. ఈతడు తన చివరికాలంలో, భార్య మరణానంతరం విరాగెయైై- 
అనేక సుభాషితాలు వ్రాసి, లోకమున ప్రసిద్ధ పురుషుడైనాడు. 


వికమార్కుడు వేటకు బయలుదేరుట 


విక్రమార్కుని పరిపాలనలో ఉజ్జయినీ నగరం మిక్కిలి ఉన్నత స్థితికి వచ్చింది. 
విక్రమార్కుడు ధర్మము తప్పకుండా ప్ర పజలను పోషించాడు. ప్రజలకు ఏ పొనీ రానీకుండా 
కంటికి రెప్పలా కాపాడుచుండేవాడు. విద్వాంసులను, పండితులను, కవులను, 
కళాకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదములు పొందుచుండేవాడు. వేయేల, 
విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా! అన్నట్లు మహా 


భోగభాగ్యాలతో ప్ర ప్రసిద్ధి గాంచాడు. 


ఒక నాడు విక్రమార్కుడు మంత్రియైన భట్టితో, విలువిద్యానిపుణులైన వేటగాండ్రతో 
వేటకు బయలుదేరాడు. ఉజ్జయిని నగరానికి పరిసరారణ్యంలో “ “క్రూరమృగ సంచారం” 
ఎక్కువ ఆగుటచే సమిప గ్రామవాసులు భయపడి మహా రాజుకు విన్నవించుకొన్నారు. 
అందువలననే- వేటకు బయలుదేరాడు విక్ర మార్కుడు. క్రూరమృగములను చెండాడి, 
కోయవాండ్రకు-ఆయాప్రాంతాలలో నివసించే గిరిజనులకు సౌఖ్యము కలిగించాలని. 


విక్రమార్కుడు వేటకు తగిన వస్త్రధారణ గావించుకొని, రధమునెక్కి బయలుదేరాడు. 
ఆయన వెనుక రధముపై భట్టి ఆ తరువాత విలుకాండ్రు, వేటకాండ్రు, వేటకుక్కలు 
-చిక్కములు, వలలు మొదలగువానితో పరిజనులు, బయలు దేరారు. మృగములను 
చప్పుడు చేసి బయటకు రప్పించుటకు కావలసిన వాయిద్యములతో కొంతమంది 
సేవకులుకూడ బయలు దేరారు. 


విక్రమార్కుడు మిక్కిలి చాకచక్యముతో-క్ర -కూరమాగములను హత నాం 
ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేసినాడు. ఆయా గిరిజన ప్రజలు 
మిక్కిలి ఆనందించి, మహారాజు మెచ్చునట్టు తమ సంతోషం ప్రకటించుచు 


నృత్యగానములచె విక్రమార్కుని ఆనందపరచినారు. విక్ర మార్కుడు తిరిగి నగరానికి 
బయలు దేరినాడు. 


గూఢచారి విక్రమార్కునికి కాళికాదేవి గురించి తెలియజేయుట 


బెక్రమార్క భూపాలుడు నగరంలోనేగాక, దేశ దేశాలు గావించి ఆయా 
ప్రదేశముల”వింతలు విశేషాలు” తెలిసికొనివచ్చి విన్న వించుటకు అనేక మంది 
భటులను నియమించినాడు. వారు ఆయా ప్రాంతాలను సందర్శించి వచ్చి”వింతలు 
విశేషాలు” విన్న వించేవారు. 


విక్రమార్కుడు వేట ముగించి, తన పరివారంతో నగరానికి బయలు దేరారు. ఆ 
సమయంలోకి, దేశ దేశాలను సంచరించే భటులు యిద్దరు ఒక భిల్లునితో అటకు వచ్చి, 
విక్రమార్కుని జూచి యిలా అన్నారు. 


“మహారాజా! మేము అనేక దేశాలు చూచాము. మన సామ్రాజ్యానికి చెందిన అనేక 
ప్రాంతాలను గూడ చూచి వచ్చాము. సర్వత్రా- మేము జూచిన అన్ని ప్రాంతాలలోను- 
తమను గూర్చి పొగిడేవారే తప్పు, నిందించేవారే మాకు కన్పించలేదు-మేము చూచిన ఒక 
ప్రదేశంలో ఒక మహాద్భుతమైన విశేషము కనిపించింది. అదేమనగా-వింధ్యారణ 
సమీపమునగల ఒక కికారణ్యములో ఒక కాళికామాత ఆలయమున్నది. అందు ద 
విగ్రహం మహాభీకరాకారము గల్లి యున్నది. దేవీ విగ్రహం ముందు ఒక నుయ్యిలా పెద్ద 
అఘాతం ఉంది. 


అందుండి పై వరకు అనేక త్రిశూలములు ఉన్నాయి. వానికి పైన ఒక తొట్టె ఉన్నది. 
ఆ అఘాతముపై గల గట్టుపై నిలిచి, ఎగిరి ఆ తొట్లను పట్టుకొని ఖండించిన వానికి దేవి 
ప్రత్యక్షమై కోరిన వరముల నిచ్చునట. అట్టి ప్రకటన గల శిలాఫలకము అందున్నది. 


ప్రభూ! ఆ గట్టున నిలబడి, ఎగిరి, తొట్టెనందుకొని ఖండించినచో - అట్టివారు తప్పక 
ఆ శూలములపై బడగలరు; శరీరమున దిగిపోగలవు. ఆ త్రిశూలములంత పదునుగల్లి 
యున్నవి. 


అక్కడ ఆ శిలాఫలకము పై ఉన్న వ్రాత చూచి, భయపడి ఎవ్వరూ అందుకు 
సాహసించుటలేదు. ఇప్పటికీ ఎన్నియో సంవత్సరములనుండి అలాగుననే యున్నదట ! 
ఈ భిల్లుడు కూడ ఎన్నియో సంవత్సరాలనుండి చూస్తున్నాడట ! కానీ, ఇంతవరకునూ 


అట్టి సాహసం ఎవ్వరూ చేయలేదట! 


మేమా ప్రాంతమను చూచినాము; అది చాల భయమును గల్లించుచున్నది. దేవర 
వారు చూడదలచుదురేమోనని యీ భిల్లునికూడా తీసుకొని వచ్చి నాము. ఆ 


~ న ~~ ~ 


మార్గమంతయు వనికి బాగుగా దెలియును. ఈతని సహాయముతొనె మమా జగన్మాతను 
చూడటం, మరల సరియైన మార్గమునకు రావడం జరిగింది” అని విన్నవించారు. 


వారిమాటలను ఆలకించిన విక్రమార్క భూపాలునికి ఆ విచిత్రమేమిటో చూడాలని 
ఉత్సాహము కలిగినది. మెటనే భట్టిని జూచి”సోదరా! నీవు రాజ్యమునకు పోయి నేను 
వచ్చువరకు రాచకార్యములు చూచుచుండుము. నేను ఆ విచిత్రమేదియో చూచి 
వచ్చేదను” అని పలికి భట్టిని రాజ్యమునకు పంపించెను. తాను భిల్లుని సాయముతో ఆ 
కీకారణ్యమునకు బయలుదేరెను. 


విక్రమార్కుడు కాళికాదేవి ఆలయము దర్శించుట 


ఆ మార్గము చాల భయంకరంగా ఉంది. క్రూరమృగ సంచారము లోయలు, 
గుహలు, ముళ్ళపొదలు విశేషముగా ఉంది. అయినా విక్రమార్కుడు వెనుకంజ 
వేయలేదు. క్రమముగా ఆ యిరువురు కాళికాదేవాలయం చేరుకొన్నారు. గూఢచారి చెప్పిన 
దానికన్నా అక్కడ ఆ లోయ (నూయి వంటిది) మహా భయంకరముగా ఉంది. అందుండి 
అనేక త్రిశూలములు మంచి పదునుగల్లి మిలమిల మెరుస్తూ ఉన్నాయి. వానిమీద పెద్ద 
మద్ది వృక్షము కొమ్మకు విడు ఇనుప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి. ఆ మద్ది వృక్షము 
ఎక్కిగాని, లేదా క్రిందగల గట్టుపై నుండి ఎగిరిగాని ఆ ఏడు గొలుసులను పట్టుకొని, ఒక్క 
వేటున ఖండించాలి. అట్టి సాహసవంతునికి దేవి ప్రత్యక్షమై కోరిన వరములు యిస్తుంది. 
ఆదీ సారాంశం. ఖండించిన వెంటనే అతడు తప్పక త్రిశూలముల పై పడిపోగలడు. 
త్రిశూలములు అట్టివాని శరీరమునుండి దూసుకొని పోగలవు. అయినా విక్రమార్కుడు 
భయపడలేదు. 


విక్రమార్కుడు ఉట్టను ఖండించుట 


విక్రమార్కుడు బాగా ఆలోదించాడు.“కాళీమాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో! ! ఉట్టు 
తెగగొట్టిన వెంటనే, అతడు త్రిశూలములపైబడి ప్రాణములు గోల్పోవును. అట్టివానీకి 
శ్రీమాత ఎట్టివరములు ప్రసాదించును? ఇందు వేదో మహత్తు ఉండి యుండును. 
నిదియైనను భయపడి వెనుకంజ వేయుట చాల నీచమయిన కార్యము. రాచపుట్టుక గల 
నా వంటి వానికి యీ పిరికితనం మంచిదికాదు” అని నిశ్చయించుకొన్నాడు. “వెంటనే 
ఒరనున్న ఖడ్గమును చేత ధరించాడు. దేవికి మనసార నమస్కరించుకొన్నాడు. 
గట్టుపైకెక్కి ఎగిరి ఆ ఉట్టను అందుకొన్నాడు. ఏడు ఉట్టను వామహస్తములోనికి 
తీసుకొన్నాడు. దక్షిణ హస్తమునగల ఖడ్గముతో ఒక్క వేటున ఆ ఏడు ఉట్లను 
ఖండించాడు. 


ఇంకెమున్నది. పైన యిక ఎ ఆధారము లెకపోవుటచె విక్రమార్కుడు త్రిశూలముల 
మీద పడిపోయాడు. కానీ విక్రమార్కునికి ఆ త్రిశూలములు గ్రుచ్చుకో లేదు. కాళీమాత 
అదృశ్యరూపముగా వానిపై యుండుటచే ఆ దేవి, అలా పడిన విక్రమార్కుని కరముల 
నెత్తిగొని వచ్చి గట్టుపై నిల్చింది. మురి పెముతో యిలా అంది. 


కాళీ మాత సాక్షాత్కారము 


“నాయనా ! విక్రమార్క్మా! నీ సాహసానికి నేనెతయో ఆనందించు చున్నాను. నీ 
వంటి సాహసి చిరకాలము యీ ధరిత్రి పాలించుట ధర్మము. కావున. నివు వేయు 
సంవత్సరములు రాజ్య పరిపాలనము చేయుదువుగాక ! నీ సోదరుడు, నీ మంత్రియైన 
భట్టికూడ న వేయ సంవత్సరముల పరిపాలన ముగిసేవరకు నీ తోడనే ఉండును. 
అంత్యమున మీరిరువురును నాలోనే ఐక్యమవుదురుగాక!” ఆని ఆశీర్వదించినది. 


విక్రమార్కుడు చేతులు మోడ్డి”అమ్మా! నీవీ దుర్గమారణ్యములో ఉండుటకంటె- 
రాజ్యములోనే నివసించుచుండుము. మా కుటుంబములేగాక ప్రజలును నిత్యము నిన్ను 
పూజించుకొందురు అని ప్రార్థించెను. కాళీమాత సమ్మతించెను. 


తరువాత విక్రమార్కుడు కొలది దినములకే ఆ కాళికామాత విగ్రహమును ఉజ్జయిని 
నగరమున ప్రతిష్టింపజేశాడు. 


కాళికామాత అనుగ్రహం పొంది, రాజధానికి చేరుకొన్నాడు. జరిగిన దంతా భట్టికి 
తెలియజేసి, దేవి యిచ్చిన వేయి సంవత్సరముల ఆయుః పరిమాణమునుగూడ 
తెల్పిమన మిర్వురము వేయి సంవత్సరములు హాయిగా, విడి పోకుండా 
జివించగలము” అని ఆనందంతో భట్టిని కౌగలించుకొన్నాడు. 


భట్టియుక్తి - వెయిని రెండు వేలుగా మార్చుట 


మహారాజు మాటలు విన్న భట్టి బాగా ఆలోదించాడు. మందహాసంతో యిలా 
అన్నాడు.“మహారాజా! దేవి మనకు వేయి సంవత్సరాల ఆయుస్సు నిచ్చింది. ఆ వరాన్ని 
పురస్కరించుకొని ఆ వేయిని, రెండు వేల సంవత్స రాలుగా నేను కూడ వరాన్ని 
యిస్తున్నాను.” 

“అదెలా?” అని మహారాజు ప్రశ్నించాడు. 

“ఏముంది! కాళీమాత వేయి సంవత్సరాల రాజ్య పరిపాలనము చేయుదువని 
ఆశీర్వదించినదిగదా! నీవు ఆరు మాసములు రాజ్య పరిపాలనము, ఆరు మాసములు 


~ ~ ~ 


దెశ సంచారము చేయుచుందుము. మిరు లేని సమయములో నేను రాచ 
వ్యవహారములు చూచుచుందును. ఈ విధముగా చేసినచో రెండు వేల సంవత్సరములు 
మనం జీవించవచ్చును గదా!” అని బదులు చెప్పాడు భట్టి. 


భట్టి యుక్తికి మహారాజు ఎంతో సంతోషించాడు. భట్టి చెప్పిన ప్రకారముగానే 
ఆనాటినుండి విక్రమార్కుడు ఆరునెలలు రాజ్యపాలనము, ఆరు నెలలు దేశ సంచారం 
చేయుట ప్రారంభించినాడు. 


వింధ్యారణ్యములో నున్న కాళికామాత విగ్రహమును గొనివచ్చి - ఒక 
శుభముహూర్తములో ఉజ్జయినీ నగరంలో ప్రతిష్టించినారు. ఆనాటి నుండి ఆ కాళీమాత 
నిత్య పూజలతో వెలుగొదుచున్నది. నేటికిగూడే ఆ ఉజ్జయిని నగర కాళీమాత మహా 
ప్రఖ్యాతితో కొలవబడుచున్నది. 


సన్యాసి-విక్రమార్కుడు 


విక్రమార్క భూపాలుడు ఈ విధముగా అనగా, భట్టి ఉపదేశించిన ప్రకారము 
ఆరునెలలు రాజ్యపాలనము; ఆరు నెలలు దేశ సంచారము చేయుచు ప్రజారంజకముగా 
పరిపాలన చేస్తున్నాడు. 


అదే సమయంలో ఉజ్జయినీ నగరానికి పది క్రోశుల దూరములో గల ఒక 
కాళికాలయంలో ఒక పరివ్రాజకుడు (సన్యాసి) ఎన్నో యేండ్ల నుండి తపస్సు చేస్తూ 
ఉన్నాడు. దేవి అతని తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమైంది. ఆ సన్యాసి ఆమెను మోక్షమును 
కోరలేదు. ఆశాపూరితుడై” తల్లి! ఈ లోకమందే నాకు స్వర్ణభో గములు కలుగునట్లు, 
రాజాధిరాజులందరూ తనకు సామంతులై సేవ చేసేటట్లు ఎప్పుడు నిన్ను ప్రార్థించినా నీవు 
దర్శనమిచ్చునట్లు,” తనకు చావు లేకుండునట్లు, తాను ఏ విధముగా వ్‌మ్‌ తలంచినా 
అది అయేటట్లు- పెక్కు హిరణ్యాక్షవరాలు 'కోరాడు. కాళికామాత ఆతని దురాశకు 
కోపగించింది. కానీ, ఆ సన్యాసి తనను తపస్సు చేసి మెప్పించాడు, కాబట్టి ఆమె బాగా 
ఆలోచించి యిలా చెప్పింది ఆ భద్రకాళి. 


“ఓయీ! నీవు కోరినట్లు యిచ్చుటకు నాకు సమ్మతమే. కానీ, అందుకు ముందు 
నీవు భేతాళుని వశము చేసీకోవలెను. యిక్కడకు ఆమడ దూరమున గల అడవిలో ఒక 
పెద్ద మద్ధివృక్షము ఉన్నది. దానిపై రాక్షసగణం భూతప్రితాదులు నివసిస్తూ ఉన్నాయి. 
వానికి అధిపతిగా భేతాళుడు ఉంటుంటాడు. అతడు ఒక శవాకారముగా ఆ మజ్జి 
కొమ్మకు వ్రేలాడుతూ ఉంటాడు. అతనిని నీవు ముందు వశం చేసుకోవాలి. 


అంతకంటే ముందుగా నీవు నాకు సంతుప్టి కలిగించు. భద్రకాళి హోమము 
చేయాలి. నా నామము పఠించుచు ఆ హోమము చేయాలి. నరబలి ఉండాలి. 


నూరుమంది రాజకుమారులుగా ఉండాలివారు. ఆఖరివాడు అనగా నూరవ 
రాజుకుమారుడు మహావీరుడు. సాహసముగలవాడై యుండాలి. ఆ నూరవబలితో 
యజ్ఞము (హోమం)పూర్తి అవుతుంది. వాని సహాయంతోనే నీవు భేతాళుని వశం 
చేసికోవాలి. అప్పుడు నీవు కోరిన కోరికలు అన్నియు తీరుతాయి” అని చెప్పి 
మాయమైంది. 


భద్రకాళి మాట చొప్పున ఆ దురాశాపూరితుడైన సన్యాసి హోమము 
ప్రారంభించాడు. హోమానికి రాజుకుమారునిబలి అవసరంగదా ! అందుకు దేశ దేశ 
ములు తిరిగి మాయమాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయమునకు తీసి 
కొనివచ్చి, వారిని నమ్మించి, దేవికి మ్రైక్కునట్లు చేసేవాడు. ఆయా రాజకుమారులట్లు 
మొక్కే సమయంలో వారి తల ఖండిస్తూ ఉండేవాడు. 


ఈ విధంగా ఆ సన్యాసి 99 మంది రాజపుత్రులను నమ్మించి తీసికొని వచ్చి 
భద్రకాళికి బలి చేసాడు. ఇక నూరవవాడు రావాలి. ఆ రాజకుమారుడు మహావీరుడు, 
సాహసం గలవాడు. అయిఉండాలి అని గదా భద్రకాళి చెప్పినది! 


అందువలన అటువంటి వానికై వెదకుచున్న సమయంలో, ఆ సన్యాసికి 
విక్రమార్కుని గురించి తెలిసింది. నెమ్మదిగా ఉజ్జయినీ నగరం వచ్చి మకాం చేశాడు. 
విక్రమార్కుడు దేశ సంచారం చేసి రాజ్యానికి వచ్చినప్పుడు ఆయనను దర్శించి యిలా 
తన కోరిక విన్న మిచుకున్నాడు. 


విక్రమార్కుడు సన్యాసితో బయలుదేరుట 


“మహారాజా! దేశ సౌభాగ్యానికి నేనొక మహాయజ్ఞాన్ని చేయుటకు 
సంకల్పించుకొన్నాను. అందుకు కావలసినవన్నీ సేకరించుకొన్నాను. ఇచ్చటకు పది క్రోశుల 
దూరంనందే ఆ హోమగుండం ఉన్నది. ఆ ప్రదేశం మిక్కిలి భయంకరమైనది. నాకు 
సహాయంగా నీవు నిలవాలి. పూర్వం విశ్వామిత్రునకు రాముడు నిల్పి యజ్ఞం పూర్తి 
చేయించినాడు. ఇప్పుడు నీవు నిల్పి ఆ యజ్ఞం పూర్తి చేయించుము. దేశ 
సౌభాగ్యమునకు సహాయపడుము” అని ప్రార్థించినాడు. 


మహాసాహసవంతుడగు విక్రమార్కుడు ఆతని మాటలకు సమ్మతించి 
నాడు.“మహాత్మా! దేశసౌభాగ్యానికి నా ప్రాణములనైన ధారపోయగలను. అట్టి నేను 
మీకు సహాయముగా ఉండలేనా !” అని బదులు చెప్పి తన వీరఖడ్గంను ధరించి సన్యాసి 
వెంట బయలుదేరినాడు; భట్టికి రాజ్యభార మప్పగించినాడు. 


సన్యాసి విక్రమార్కునితో భద్రకాళీ ఆశ్రయంనకు చేరుకొన్నాడు. విక్రమార్కుడు ఆ 
తల్లిని మనసారా మదిలోనే ప్రార్థించుకొన్నాడు. సన్యాసి యిలా చెప్పాడు. 


“మహారాజా! ఇక్కడకు ఆమడ దూరంలోగల అడవిలో ఒక పెద్ద మజ్జివృక్షం ఉంది. 
అది భూత ప్రేతములకు నిలయం. దానికి గల ఒక కొమ్మను ఆశ్రయించి భేతాళుడు 
శవాకారంగా వ్రేలాడుతూ ఉంటాడు. నీవు ధైర్యవంతుడవు. సాహసివి. కావున నీవు 
భయపడక వెళ్ళి ఆ భేతాళుని (శవాకారమును) తీసికొని రావాలి. అదే మనం 
చేయబోవుతున్న హోమానికి ముఖ్యంగా కావలసినది” అని బోధించి పంపినాడు. 
మహారాజు ధైర్యంగా వెళ్ళినాడు. క్రమంగా భేతాళుడున్న 


ఆ మజ్జివృక్షం చేరుకొన్నాడు విక్రమార్కుడు. భూత ప్రేతములు మహారాజును అనేక 
విధముల భయ పెట్టినవిగాని, వాని మాయలన్నియు మహారాజుముందు మాయమై 
పోయాయి. 


విక్రమార్కుడు భూతముల నోడించి వెంటనే చెట్టునెక్కి భేతాళ శవాన్ని భుజం పై 
వేసికొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. శవాకారంలో ఉన్న భేతాళుడు మహారాజు 
సాహసానికి ఎంతో మురిసిపోయాడు.“మహారాజా, మనం ఆమడ దూరం వెళ్ళాలి. నీకు 
శ్రమ లేకుండా ఒక కథ చెబుతాను. ఆల కించి నా సందేహాన్ని నివారించు. నీకు 
తెలియకపోతే సమాధానం ఇవ్వనక్కర లేదుగాని, తెలిసి, సమాధాన మీయకపోతే నీ తల 
పగిలి నూరుచెక్కలవుతుంది. ఇది సత్యం-అని యీ విధంగా కథ ప్రారంభించాడు. 


సదానందుని కథ 


పూర్వం చంద్రకూటమను నగరమును వీరవర్మ అను మహారాజు 
పాలించుచుండెను. ఆతని భార్య మణిమాల. వారు ఒకనాడు వివాహం చూచుటకు 
బంధువుల నగరంనకు వెళ్ళిరి. వివాహపు ముచ్చటలు అన్నియు ముగిసినవి. తిరిగి 
వీరవర్మ- -మణిమాల తమ నగరంనకు బయలుదిరిరి. వారు బయలుదేరిన శకటం 
అర్థరాత్రమునకు ఒక అడవి మధ్యభాగంనకు వచ్చినది. ఆ అడవి దాటినచో వారినగరం 
వచ్చును. కానీ, ఆ కటిక చీకటిలొ బయలు దేరుటకు వారు శంకించి, ఆ రాత్రి అక్కడ 
గడిపి- వేకువజాముననే నగరం చేరుటకు నిశ్చ యించుకొన్నారు. 


ఒక పెద్ద మట్రివృక్షం క్రింద రధం ఆపించినారు. శకటచోదకుడు (సారథి) కొంచెం 
దూరంలో పడుకొన్నాడు. దంపతులిద్దరూ ఆ చెట్టు క్రిందనే పవళించినారు. ఆ దంపతులు 
నివసించిన మట్రివృక్షంపై ఒక రాక్షసుడు నివసించి యుండెను. వాడు రాజదంపతులు 
అక్కడ సవళించుట చూచి, సహించలేక పోయాడు. 


“ఒరి! నా నివాసము క్రింద భార్యతో సల్లాపాలు ఆడుతున్నావా? మూర్ణా! చూడు మీ 
యిద్దరినీ యిప్పుడే యమాలయానికి పంపిస్తానని మీదికి రాబోయాడు. 


రాజదంపతులు భయపడుచు”తెలియక మేమీ వృక్షము క్రింద పరున్నాము. 
ఉదయమే లేచి వెళ్ళిపోగలము” అని ప్రార్థించారు. 


రాక్షసుని కోరిక 


రాక్షసుడు యిలా అన్నాడు. “తెలిసినా, తెలియకపోయినా నా నివాసాన్ని 
అపవిత్రము చేశారు. ఇందుకు మీరు నాకు నరబలి యివ్వాలి. అదీ ఎనిమిదేండ్లు నిండిన 
బాలుని బలియివ్వాలి. అట్లా చేస్తామని మీరు వాగ్దానము చేస్తే మిమ్ము విడిచి పెడతా, 
లేదా యిప్పుడే మిమ్ము హతమారుస్తా”నని హూంకరించాడు. 


రాజదంపతులు వాగ్దానం చేశారు. రాక్షసుడు శాంతించాడు. రాజదంపతులు 
వేకువజాముననే లేచి బయలుదేరి తమ నగరం చేరుకొన్నారు. 


రాజు తలచిన దెబ్బలకు కొరతా! అన్నట్లు ఒక పేద బ్రాహ్మణునికి బంగారం, ఒక 
గ్రామం ఆశచూపి, వారి కుమారుని పదేండ్ల వానిని సంపా దించారు. 


ఆ మరునాడే రాజదంపతులు బాలునితో రాక్షసుడు ఉన్న చెట్టువద్దకు వచ్చారు. ఆ 
బ్రాహ్మణుని కుమారుని పేరు సదానందుడు. ఆఖరు కోరిక ఏమిటని రాజు ఆ బాలుని 


ప్రశ్నించాడు. ఆ బాలుడు మాటాడక ఆకాశంవైపు చూస్తూ పకపక నవ్వ నారంభించాడు. 
ఆ నవ్వుతో రాక్షసుని మనస్సు మారిపోయింది. “బలి అవసరం లేదు. మీరు హాయిగా 
వెళ్ళండి!” అని వెళ్ళిపోయాడు. 


మహారాజా! విన్నావుకదా కథ! ఆ బాలుడు ఎందుకు నవ్వెనో చెప్ప గలవా? అని 
భేతాళుడు అని ప్రశ్నించెను. విక్రమార్కుడు ఆలో చించొబుద్చుద ప్రాయమైన శరీరం పై 
విరందరకూ ఎంత మమకారం! ఏనాటికై నా విరుకూడ చచ్చేవారేకదా! అని వారి తెలివి 
లేమికి, భగవంతుని తలచుకొని నవ్వినాడు ఆ బాలుడు”. అన్నాడు. 


మౌనభంగం కావడంతో భేతాళుడు ఎరిగి తన వృక్షానికి చేరుకొన్నాడు. 


సత్యవతుని కథ 


భేతాళుడు తన పట్టునుండి తప్పించుకొని, మరల చెట్టునకు అతుకు కొని 
పోయినందుకు విక్రమార్కుడు విసిగి కొనలేదు. తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, భేతాళుని 
బంధించినాడు; భుజముపై వెసికొని ఆశ్రమానికి బయలు దేరినాడు విక్రమార్కుడు. 


భేతాళుడు ఊరుకొనలేదు. ఆతడు విక్రమార్కుని జూచొమహిపాలా! నాకు చాలా 
కాలమునుండి ఒక సందేహము ఉన్నది. ఆ సందియమును తెలియ జేయుదును. నీవు 
సకల నీతి పారంగతుడవు. కావున నా అనుమానమును దిర్చుము” అని పలికి యిట్లు 
పలుకసాగెను. 


పూర్వకాలంలో కళింగ పట్టణమున సత్యవ్రతుడను ఒక రైతుఉండెను అతనికొనా” 
అను వారెవ్వరూ లేరు. ఆతనికి కొద్దిగా పొలం ఉండెను. దానిని తానే స్వయముగా 
సేద్యము చేసికొనుచు, దానిమీద వచ్చు రాబడితో జీవించేవాడు. 


సత్యవ్రతునికి తల్లి దండ్రులు లేని కారణము వలనను, పట్టించుకొని చేసే పెద్దవారు 
(బంధువులు) ఎవ్వరూ లేనందువల్ల ఆతనికి వివాహము కాలేదు. అందరివలె తానుకూడ 
పెండ్లి చేసుకొని సంసారము చేయవలెనను కోరిక ఉంది సత్యవ్రతునికి. 


కానీ, ఒంటరివాడగు అతనికి కన నిచ్చుటకు ఆ గ్రామము రైతులెవ్వరూ 
సమ్మతింపలేదు. అందువలన సత్యవ్రతుని కొరిక తీరలేదు. ఆ కోరిక తీరుటకై ఆలోచనలు 
చేస్తుండేవాడు. 


కొన్ని రోజులట్లే గతించిన. ఆ సంవత్సరం తన గ్రామానికి పొరుగున 
ఉన్న”షిష్టలాపురము”లో అమ్మవారి జాతర జరిగెను. సత్యవ్రతుడు ఆ కాళికా మాత 
ఉత్సవము చూచుటకు వెళ్ళెను. ప్రతి సంవత్సరమూ అతడు వెళ్ళుచుండెడివాడు. 


ఆ జాతర చూచు సంధర్భములో, ఒక దగ్గర సత్యవ్రతునికి ఒక కన్యక కనిపించింది. 
ఆమె రూపం సత్యవ్రతునికి చాల ఆనందం కలిగించింది. ఆ కన్యక గూడ సత్య వ్రతుని 
చూచి ఎంతగానో ఆనందించింది. అది పసిగట్టాడు సత్యవ్రతుడు. వారికి తెలియకుండ 
వారిని వెంబడించి, వారి బసను తెలిసికొన్నారు. 


అదే రాత్రి సత్యవతుడు కాళీమాత ఆలయంలోనికి వెళ్ళి దేవినిగాంచి యిలా 
ప్రార్థించాడు.“అమ్మా! నేను యెవ్వరూలేని నిర్భాగ్యుడను. నీవు తల్లీ వి. నీవే నన్ను 
కరుణించాలి. ఈ రోజున నేను జాతకంలో చూచిన కన్యకను నాకు భార్యగా 
ప్రసాదించుము . నాకు గల కోరిక తీరుతుంది. ఇందుకు భక్తితో - నా కోరిక తీర్చిన నీకు - 
నా శిరస్సునే కానుకగా యిస్తాను” అని మొక్కుకున్నాడు. 


ఆ మరునాడు తన సన్నిహితులను కొంతమందిని ఆ కన్యక తండ్రి వద్దకు 
పంపించి.“మా సత్యవ్రతునికి మీ అమ్మాయిని భార్యగా చేయు”డని ఆడి గించేను. డీవీ 
మహిమవలన, ఆ తండ్రి తన కూతురగు”సుశిలొను యిచ్చు టకు సమ్మతించెను. 
సుశీలా సత్యవ్రతుల వివాహం చాల వైభవంగా జరిగింది. 


వివాహానంతరం సత్యవ్రతుడుమనుగుడుపు వెడుకకై అత్తవారింటికి వచ్చాడు. 
అక్కడ కొన్ని రోజులు ఉండాలి. కాబట్టి ఉన్నాడు. ఒక నాడు సుశీల అన్న 
గారగు”వీరధవళునితో సత్యవ్రతుడు విహారము సేయుచు క్రమముగా కాళికామాత 
ఆలయ సమీపమునకు చేరుకున్నాడు. 


సత్యవంతుడు తన వాగ్దానం నిలుపుకొనుట 


దేవాలయము చూడగనే సత్యవ్రతునికి తాను దేవికి ఒసగిన వాగ్దానము జ్ఞాపకము 
వచ్చినది. అయ్యో! ఎంత అపచారము! పెండ్లి అయి నెల రోజులు కావచ్చుచున్నది. 
విషయలోలుడనై దేవి కిచ్చిన మాట మరచిపోయాను. ఎంత అపచారం జరిగింది!” అని 
మనస్సులో తలంచి, వీరధవళుని జూచి”బావా! ఇక్కడనే ఉండుము. దేవిని దర్శించి 
వత్తును అని పలికి గుడిలోనికి వెళ్ళెను. 


విరధవళుడు అక్కడనే ఆతనిరాకకు ఎదురుచూడసాగెను. 


అరగంట కాలము గడచినది. కానీ, సత్యవ్రతుడు గుడిలోపలనుండి తిరిగి రాలేదు. 
అందువలన వీరధవళుడు”బావ యింత సేపు ఏమి చేయుచున్నాడు” అని తలంచుచు 
తాను కూడ ఆలయంలోనికి వెళ్ళాడు. 


గుడిలోనికి పోయిన విరధవళుడు అక్కడి దృశ్యమునుగాంచి నిర్హాంత పోయినాడు 
. దేవి విగ్రహం ముందు సత్యవ్రతుడు శిరస్సు ఖండించుకొని పడి యొన్నాడు. నెత్తురు 
కాల్వగట్టి పారుతూ ఉంది. 


“అయ్యో! ఇదేమి గ్రహచారము! ఎందుకై యితడు తన శిరస్సును దేవికి కానుక 
యిచ్చెను? ఈతని మరణం గురించి ఇంటిలో ఎలా చెప్పగలను? చెప్పిన వారు 
నమ్ముదురా? చెల్లెలి వై ధవ్యము చూన్తూ నేను జీవించగలనా? ఛీ ఛీ! ఇంత కన్న 
మరణించుట మేలుగదా!” అని నిశ్చయించుకొ ని వీరధవళుడు దేవిముందు గల 
ఖడ్గముతో శిరస్సు ఖండించుకొనెను. 


ఈ సంగతి తెల్లవారునప్పటి కి అందరికీ తెలిసింది. సుశీల, ఆమె తలి దండ్రులు, 
బంధువులు వచ్చారు. చూచి ఘోడు ఘాడున దుఃఖించసాగారు. 


“పతిలేని సతికి యింకెక్కడ గతి” యని సుశీల గూడ మరణించుటకై కత్తి నెత్తెను. 
అంత దేవీ విగ్రహమునుండి”బాలా! తొందర పడకము. ని సాధ్వీ గుణమునకు మెచ్చితిని. 


ని పతిని, ని అన్నను నెను బ్రతికింతును. వినుము; నా వి గ్రహం ముందుగల కలశంలోని 
జలమును వారిపై చల్లుము” అను మాటలు వినబడెను. 


సుశీల వెంటనే దేవికి నమస్కరించి తెగి పడియున్న శిరస్సులను దగ్గరకు చేర్చి, దేవి 
ఆనతి చొప్పున జలమును జల్లెను. సత్యవ్రతుడు, విరధవళుడు నిద్ర నుండి లేచినట్లు 
లేచిరి. 


అందరూ ఆనందంతో యింటికి వెళ్ళిపోయిరి. 
ఈ విధంగా కథ చెప్పిన భేతాళుడుమహారాజా! కథ మిటివిగదా! ఇందులో ఎవరు 
చేసిన త్యాగం గొప్పది?” అని ప్రశ్నించాడు. 


విక్రమార్కుడు ఆలోదించి”భేతాలా! సత్యవ్రతుడు తన వాగ్దానం నిల్చుకొన్నాడు. 
సుశీల.“పతి లేని బ్రతు కెందుకు” అని మరణించుటకు పూను కొన్నది. కానీ, 
వీరధవళుడు చేసిన త్యాగం చాల విలువ గలది. త్యాగమునకు వన్నె తెచ్చినది ఆతని 
సుగుణము” అని జవాబు నిచ్చాడు. 


వెంటనే భేతాళుడు నియమభంగ మగుటచే తుర్రున ఎగిరి మరల బెట్టునకు 
అంటుకున్నాడు.విక్రమార్కుడు విసుగుచెండలేదు. మరల "భేతాళుని బంధించి తెచ్చుటకై 
చెట్టుదిక్కును బయలు దేరాడు. 


ప్రతాప సేనుని కథ 


వీర విక్రమ ప్రతాపవంతుడైన విక్రమార్క భూపాలుడు, తిరిగి భేతాళుని బంధించి 
ఆశ్రమానికి బయలు దేరాడు. కానీ, భేతాళుడు మరల ఆతని పరిక్షింపగోరి యిట్లా 
అన్నాడు. 


“విజ్ఞాననిధివైన విక్రమార్క భూపాలా! నీ రాకవలన, నా యనుమానంలన్నియు 
తీరుచున్నవి. మరొ క్క సందేహం వివరింతును. దానిని విని నా సందేహంను దీర్పుము” 
అని మరొక్క కథ చెప్పసాగెను. 


పూర్వకాలంలో మగధ భూపాలునికి ఒక అంగరక్షకుడు ఉండేవాడు. అతని పేరు 
ప్రతాప సేనుడు. పేరునకు తగిన ప్రతాపం గలవాడు. అంతకు మించిన స్వామిభ క్రి 
గలవాడు. 


ఒక నాటి రాత్రి ప్రతాపసేనుడు ప్రభుకొలువునుండి, తన గృహంనకు 
బయలుదేరాడు. అప్పటికి "అర్థరాత్రి అయింది. చికట్లు నలుమూలలా దట్టంగా 
అల్లుకొన్నాయి. అట్టి చికటిలో ధీరుడైన ప్ర ప్రతాప సేనుడు యింటికి ఒంటరిగా వస్తున్నాడు. 


ఆ సమయంలో ఒక స్తీ రత్నం దుఃఖించుచు పోవుచున్నట్లు అతనికి గోచరించినది. 
ఆమె దుఃఖకారణం తెలిసికోనుటక్టై ప్రతాపుడు ఆమెను వెంబడించెను. కానీ, తాను ఎంత 
త్వరగా నడచిననూ ఆమెను కలిసీకో లేక పోయాడు. 


కొత సేపటికి ఆ స్త్‌ రత్నం ఊరిచ్చివరనున్న దుర్గాలయంలో నికి ప్రవేశించింది. 
ప్రతాపుడును లోనికి ప్రవేశించెను. ఆ స్తీ కొరకు లోపల పెదకెను. కాని, ఆమె 
కనిపించలేదు. అందువలన “ఆ స్త్రీమూర్తి దుర్గా దేవియే అయి ఉండవచ్చునని” ప్రతాప 
సేనుడు తలంచి”అమ్మా! నీవే యా నగరసంరక్షకురాలవు. తల్లీ ! నీకు వచ్చిన 
ఆసదయేమి? దయయుంచి తెలియజేయుమమ్మా” అని వేడుకొన్నాడు. 


అప్పుడు దేవీ విగ్రహంనుండి యిట్లు వినబడెను.“ప్రతాపా! నాకు ఏ ఆపదయు 
రాలేదు. మీ మహారాజునకే రేపటితో ఆయువు తీరుచున్నది. అతని అకాల మరణంనకే 
దుఃఖించుచున్నాను” అని. 


ప్రతాపుడు చేతులు జోడించొఅమ్మా! ఆ యకాలమరణం నుండి ప్రభువును రక్షించు 
మార్గమున్న తెలియజేయుము. నా ప్రాణముల నిచ్చి యైన మహారాజును 
కాపాడుకొందును అని పలికెను. 


“మార్గమున్నది, వినుము. స్వామిభ క్రిగలవాడు తన కుమారుని నగర దేవతనగు 
నాకు బలి యిచ్చిన, మహారాజునకు గండం తప్పును” అనెను దుర్గాదేవి. 


ప్రతాప సేనుని రాజభక్తి 


ప్రతాపుడు చాల ఆనందించెను. అతనికి పండ్రెండేండ్ల కుమారుడు ఉండెను. 
అతనిని బలిచెసి ప్రభువును రక్షించుకొనవలెనని నిశ్చయించుకొని వెంటనే గృహంనకు 
వెళ్ళెను. ప్రతాపని భార్యకూడ పతిగుణములకు తీసిపోవునది కాదు. 


ప్రతాపుడు గుడినుండి వచ్చి, తనగ్భహంలోనికి పోవుట, నగర పాలకులగు 
గూఢచారులు గమనించిరి. గృహంనకుగల కిటికిలనుండి చూచిరి. లోపల ప్రతాపుడు 
భార్యతో గుసగుస లాచడం, మధ్య మధ్యిమహారాజు” శబ్దం రావడంవల్ల, వారికి 
అనుమానం కలిగింది. వారిలో ఒకడు మహారాజునకు ఆ విషయం తెల్పుటకు వెళ్ళాడు. 
ఇంకొకడు ముందు ఏమి జరుగునో చూచుటకు ఆ ప్రాంతమందే దాగుకొని యున్నాడు. 


లోనికిపోయిన ప్రతాపుడు జరిగిన సంగతి అంతయూ భార్యకు తెలియ 
జేశాడు.“ఇప్పుడు మనం ప్రభువును రక్షించుకోవాలి. మన పుత్రునికంటి దేశమునకు 
మహారాజు ముఖ్యము” కావున మనపుత్రుని దేవికి కానుకగా యిద్దాము; ప్రభువును 
కాపాడుకుందాము” అని పలి కెను. 


భర్త మాటలకు ఆమె మనస్సులో కుమారునికై బాధపడెను. కానీ, ఆ బాధ పైకి 
కనబడనీయక” అంతకంటే మనకు కావలసినదేమున్నది? అట్లే చేయుదము. రాజు 
బాగుండిన రాజ్యం బాగుపడును” అని సమ్మతించెను. 


ప్రతాపుడు ఆమె మాటలకు మిక్కిలి ఆనందించెను. 


ఆ దంపతులు వెంటనే నిద్రపోవుచున్న కుమారుని లేపి, తమ నిర్ణ యంను 
తెలియజేసిరి. కుమారుడుకూడ ఆనందంతో అంగీకరించెను.“మనము ఎవరి ఉప్పు తిని 
జీవించుచున్నామో, అట్టివారికొరకు, అందుకు జగన్మాతయగు దుర్గా దేవికి నా శరీరం 
నిచ్చుట ఎంత అదృష్టము!” అని పుత్రుడు నిర్ణలమనసుతో తన సమ్మతి 
తెలియజేశాడు. 


ప్రతాపుడు ఆనందంతో అప్పుడే కుమారుని వెంట బెట్టుకొని దుర్గాలయమునకు 
బయలు దేరినాడు. వారి వెంట ప్రతావుని భార్యయు నుండెను. వీరు బయలుదేరిన 
రెండునిమిషములకే మహారాజుకూడ అక్కడకు వచ్చెను. అక్కడ ఉన్న 
గూఢచారొ మహారాజా! ప్రతాప సేనుడు యిప్పుడే తన భార్య పుత్రులతో యిటు 
వెళ్ళినాడు” అని తెలియజేశాడు. మహారాజు వెంటనే ప్రతాప సేనుడు వెళ్ళిన మార్గమున 
బయలు దేరెను. 


ప్రతాప సేనుడు తిన్నగా భార్యపుత్రులతో దుర్గాలయంనకు వెళ్ళాడు. 
మహారాజుకూడ ఆలయమున ప్రవేశించి”వారేమి చేయుదురో చూచుటకై రహస్యంగా 


~ 


బాలుడు నా పుత్రుడు. దీనిని మనస్పూర్తిగా నీకు సమర్పించు చుంటిని. వీనిని 


స్వీకరించి, మా ప్రభువును అకాల మరణంనుండి తప్పింపుము. ఆతనివంశం 
నుద్ధరింపుము” అని పలుకుచు ఖడ్గముతో కుమారుని మెడ ఖండించెను. 


పుత్రుని మరణం కండ్లారజూచిన తల్లి హృదయం ఆ దారుణ దృశ్యానికి 
తట్టుకోలేకపోయింది. వెంటనే భర్తచేతిలో నున్న ఖడ్డంను తీసుకొని పొడుచుకొని 
మరణించినది. 


ప్రతాపునికి భార్యమరణంతో జివితముమీద విరక్తి పుట్టినది.“అమ్మా! మా 
జీవితము లేమైనను, ప్రభువును కాపాడుము. నీ మాటను నిలబెట్టుకొ మ్ము” అని 
పల్కుచు తాను కూడ రైజారుతో పొడుచుకొని మరణించెను. క్షణాలమీద వారు 
మువ్వురూ దేవికి బలిఐపోయిరి. 


మహారాజు ఆ దృశ్యమంతయు తిలకించిఆహా! స్వామిభక్తిపరుడగు ప్రతాపుని 
వంటివాడు నాకిక లభ్యమగునా? నాకై త్యాగము చేసిన ఈ మహా వీరుని బుణము 
నేనెట్లు తీర్చుకొందును. ఇట్టి ప్రభుభక్తి పరాయణుని విడిచి జీవించుటకంటే హీనం 
ఇంకొకటుందా?” అని తలంచుచు తానుకూడ మరణించుటకై కత్తినై త్తెను. 


2౨0. 0 


అంత దుర్గాదేవి ప్రత్యక్షమై “మహారాజా! తొందరపడకు. మీ యిరువురికీ బండారుల 
పైగల భక్తి విశ్యాసములగమనించుటకు నేనీ నాటక మాడాను. నా పరీక్షలో మీరిర్వురూ 
విజయం పొందినారు”. అని పలుకుచు ప్రతాపుని, ఆతని భార్యను కుమారుని బ్రతికించి, 
వారికి పెక్కు నరము లిచ్చి పంపివేసినది. 


“భేతాళుడిట్టు కథ చెప్పి”విక్రమార్క భూపాలా ! వింటివి గదా కథ? ఇందు 
త్యాగమూర్తి ఎవరు?” అని ప్రశ్నించెను. 


విక్రమార్కుడు ఆలోదించి”భేతాళా! ప్రతాప సేనుడు తన ప్రభు సురక్షణ కై 
పూనుకొన్నాడు. భార్యాపుత్రుల మరణముతో విరక్తి చెంది మరణించాడు. భార్య పుత్రుని 
మరణము భరింపలేక మరణించినది. పుత్రుడు తల్లిదండ్రుల మాట తీసి వేయలేక 
బలియైనాడు. కానీ, మహారాజు తనకై త్యాగము చేసిన ప్రతాపుని కుటుంబమును 
గమనించి నిజమైన త్యాగము చేసినాడు. కావున మహారాజునే త్యాగమూర్తి అని 
చెప్పాలి” అని బదులు పలికాడు. 


నియమభంగమైంది; భేతాళుడు విక్రమార్కుని పట్టునుండి యెగిరి చెట్టు పైకి 
చేరుకున్నాడు. 


పుండరికుని కథ 


విక్రమార్కుడు తిరిగి భేతాళుని కొరకై వెనుకకు మళ్ళినాడు . విక్రమార్కుడు మరల 
భేతాళుని బంధించి, భుజము పై నిడుకొని ముందుకు బయలుదేరాడు. తిరిగి 
భేతాళుడిట్లు చెప్పసాగాడు. 


“విక్రమార్క భూపాలా! పూర్వము కాశీనగరమును వేదవర్శ అను మహారాజు 
పాలించెడివాడు. అతని ఏకైకపుత్రిక - తిలోత్తమ. ఆమె అందాల రాశియై, విజ్ఞానవతియై, 
వినయవతియై ప్రకాశించినది. 


ఆ రాజపుత్రికను పండ్లాడుటకు మంత్రికుమారుడగు పుండరీకుడు, సేనాధిపతి 
కుమారుడు అగు వీరవర్మ, "క్రో శాధికారి కుమారుడగు ధనపాలుడు ఈ మువ్వురును 
ప్రయత్నింపసాగిరి. వారు ముగ్గురుకూడ విజ్ఞానంతులే; పరాక్రమము గలవారలే; 
సుందరాకారులే. 


అందువలన మహారాజగు దేవవర్శ బాగా ఆలోచించాడు. ఆ మువ్వురను సభలోనికి 
పిలిపించి యిట్టు తెలియజేశాడు.“మీలో ఎవ్వరు మంచి మహత్తు గల వస్తువులను 
సంపాదించుకొని వత్తురో, అట్టివారికి నా పుత్రిక తిలోత్రమను యిచ్చి వివాహము 
చేయుదును” అని సభాసదుల 'యెదుట తెలియజేసెను 


పుండరికుడు, వీరవర్మ, ధనపాలుడు ఈ యు మహారాజు మాటలకు 
సమ్మతించిరి; వెంటనే వారు మువ్వురూ మూడుమార్గములు బట్టి బయలు దేరిరి. 


ఇట్లు బయలుదేరిన ఆ వీరులు ముగ్గురూ ఆరు మాసముల నాటికి ” మగధ 
దేశములో కలిసికొన్నారు. ఆనందంతో “ఆరోజు గడిపినారు. ఆ సమయంలో 
పుండరికుడు”రాజపుత్రిక యిప్పుడు ఏమిచేయుచుండెనో! చూడాలని ఉంది” అని తన 
కోరిక చెప్పినాడు. 


అంత ధనపాలుడు”రాజపు త్రికను చూడవలయునన్న నేను చూపించ గలను. అట్టి 
అద్భుతమైన వస్తువు నానద్ద నున్న ది” అనెను. మిత్రులిద్దరూ చూచుటకు ఉత్సాహం 
చూపించారు. 


“ధనపాలుడు వెంటనే తాను భద్రముగా గొ నివచ్చిన ఒక అద్దమును పైకి తీసెను 
లోలోపల ఒకమంత్రమును పఠించి “క్రార్సీ నగరం- అంతపురంయందలి తిలోత్ర తమ గది” 
అన్నారు. ఆశ్చర్యం! నిజంగా ఆ అద్దములో కాశీనగరమంతా కనిపించసాగింది. క్రమంగా 
అంతఃపురమందలి తిలోత్త త్రమగది కనిపించింది. అందులో అందరూ ఏడ్చుచున్న 
దృశ్యమూ, కొంచెం దూరంలో తిలోత్త తమ శవమూ కనిపించింది. 


~ ఆ ~ 


పుండరికుడు ఆ దృశ్యాన్ని చూచిఅయ్యో!! తిలోత్తమ మరణించింది. త్వరగా 
అక్కడకు వెడితే బాగుండును. నేనామెను బ్రతికించగలను? నేనట్టి మంత్రమును 
సంపాదించాను.” అని కంగారు పడసాగెను. 


అప్పుడు వీరవర్శ లేచి”నేను తీసికొనిపోగలను. అట్టి మహిమ గల వస్తువు నావద్ద 
నున్నది” అని పలుకుచు ఒక కంబళి (తివాచీ) తీచి పరచినాడు. మువ్వురూ దానిపై 
కూర్చుండి, వాయువేగంతో వచ్చి తిలోత్తమ గదిముందు దిగానారు. 


పుండరికుడు వెంటనే తిలోత్తమ శవమువద్దకు వెళ్లి, తాను సంపాదించిన 
మహత్తరమైన దివ్యమంత్రముతో తిలోత్తమను బ్రతికించినాడు అందరును చాల 
సంతోషించినారు. 


విక్రమార్క భూపాలా! వింటివికదా కథ? మువ్వురూ వీరులు. గొప్ప మహిమగల 
వస్తువులు సంపాదించినవారే! మహారాజగు వేదవర్శ యిప్పుడు తన పుత్రిక తిలోత్తమను 
ఎవరికిచ్చి వివాహం చేయాలి?” అని భేతాళుడు ప్రశ్నించెను. 


విక్రమార్కుడు క్షణం యోచించొభేతాళా! నీవు చెప్పినట్లు మువ్వురు గొప్ప 
మహత్తుగలవి సంపాదించినవారే. అయినను ప్రాణ మొసగినవాడు పుండరి కుడు. 
మిగిలినవారు యిర్వురూ అతనికి సహాయపడినారు. అంతియుగాక మగధ రాజ్యంలో 
వారు కలిసికొ న్నప్పుడు తిలో త్తమను చూడ నభిలషించినవాడును పుండరీకుడే. కావున 
తిరోత్తమ పుండరికునక్తె భార్యయగుట ధర్మము” అని జవాబు నిచ్చేను.“అవును. 
మహారాజు తిలో! త్రమా-పుండరీకులకే వివాహము చేయించి నాడు.” అని పలుకుచూ, 
నియమభంగ మైనందున, ఎగిరి బెట్టునకు వేలాడినాడు. 


విక్రమార్కుడు మరల ఆ చెట్టు వైపు బయలు దేరినాడు. 


విజ్ఞాన హీనుల కథ 


విక్రమార్కుడు మరల చెట్టువద్దకు వెళ్ళి, భేతాళుని బంధించి భుజంపై వేసికొని 
బయలు దేరాడు. భేతాళుడు ఇంకొక కథ ప్రారంభించాడు. 


“విక్రమార్కభూపాలా! గమనాయాసం కల్గకుండా నీకు ఒక కథ చెబుతావిను. 
పూర్వం అవంతీపట్టణాన్ని ఆనుకొనిసుధామపురం” అను ఒక అగ్రహారం ఉండేది. ఆ 
అగ్రహారంలో అగ్నిదత్తుడనే పండితుడు ఉండేవాడు. ఆతడు ఆనేక మైన మంత్ర 
తంత్రములలో ప్రవీణుడు. అగ్ని దత్తునికి నల్గురు కుమారులుండిరి. వారు తండ్రివద్దనే 
అన్ని విద్యలూ నేర్చుకొన్నారు. కానీ వారికి లోక జ్ఞానం ఇంచుకంతకూడా లేదు. 


అగ్ని దత్తుడు బాగా ముసలివాడై నాడు. అవసానదశ సమీపించినది. అందువలన 
అతడు తన నల్దురికుమారులను బిలిచి, వారికి అమూల్యములు, అపూర్వములైన 
మంత్రములను-నల్లురికి నాల్గు మంత్రములు ఉపదేశించినాడు. కాలము తిరుటచే 
మరణించినాడు. 


పుత్రులు నలురూ తండ్రికి జరుపవలసిన పితృకర్మలు ముగించారు. తరువాత వారు 
తమకు తండ్రి బో ధించిన మంత్రములద్వారా డబ్బు సంపాదించుటకు అవంతీనగరానికి 
బయలు దేరారు. 


సుధామపురానికి, అనంతీనగరానికి మధ్య ఒక అడవి ఉంది. ఆ అడవి దాటితే 
అవంతీనగరం చేరవచ్చు. క్రమముగా వారు నల్వురూ సుధామపురం దాటి అడవిలోకి 
వచ్చారు. అప్పుడు వారిలో పెద్దవానికి ఒక సందెహం వచ్చింది. అదే మనగాతండ్రి 
ఉపదేశించిన మంత్రము ఫలిస్తుందా? లేదా?” అనునది. 


“ఆ సందేహం తీర్చుకొనిగాని అవంతీనగరానికి పోకూడదు” అని నిశ్చయించుకొని 
తమ్ముళ్ళకు చెప్పాడు. వారు కూడ అందుకు సమ్మతించారు. పెద్దవాడు ఆ అడవిలో 
వెదకి, ఒక ఎముకను సంపాదించాడు. దానిని తమ్ముల ముందు ఉంచి, తన మంత్రాన్ని 
పరించాడు. వెంటనే ఆ యెముక ఒక అస్థిపంజ రంగా తయారయింది. తన మంత్ర ప్ర 
భావమునకు పెద్దవాడు ఎంతో ఆనందించాడు. 


వెంటనే రెండవవాడు ముందుకు వచ్చినా మంత్రమును గూడ 
పరీక్షించుకుంటాను” అని పలుకుచు, ఆ అస్థిపంజరము పై తన మంత్రాన్ని 
ప్రయోగించాడు. వెంటనే ఆ అస్థిపంజరానికి, మాంసము-ప్రేగులు ర క్రము మొదలగునవి 
ఏర్పడినాయి. తన మంత్రం ఫలించినందుకు అతడు కూడా ఎంతో మురిసిపోయాడు. 


మూడవ వాడు కూడా ముందుకు వచ్చాడు తన మంత్రాన్ని పఠించుకో డానికి. 
మాంసము, ర కము, ప్రేగులు వగైరాలు గల ఆ నిర్జీవ క లేబరము పై తన మంత్రమును 


~ ~ ~ 


పఠించినాడు. మూడవవాడు. వెంటనె ఆ నిర్జీవ కళెబరానికి -- రోమములు, చర్మము, 
కళ్ళు, గోళ్ళు, కాళ్ళు, చేతులు చర్మం ఏర్పడినాయి. అది యొక సింహము ఆకారం 
అయింది. ప్రాణం మాత్రము లేదు. తన మంత్ర ప్రభావానికి మూడవవాడు ఉబ్బిపోయి 
గంతులు వేశాడు. 


ఇక ఉన్న వాడు నాల్దవవాడు. వాని మంత్ర ప్రభావమువల్ల దానికి జీవము వచ్చును. 
జీవము వచ్చిన ఆ ప్రాణి ఊరుకుంటుందా? అసలే క్రూర జంతువు, లోక జ్ఞానములేని 
మూర్ధులు అది ఆలోచించలేదు. 


వెంటనే నాల్లవవాడు ఆ నిర్జీవమైన సింహం మీద తన మంత్రాన్ని ప్రయోగించాడు. 
వెంటనే సింహం అయింది; ఆ జీవం లేని సింహం శరీరం. అది ఊరుకుంటుందా? ఆ 
నలుగురు బ్రాహ్మణులను పొట్టన పెట్టుకొంది; అడవిలోనికి హాయిగా పరుగెత్తింది. 


“మహారాజా! విన్నా వుకదా! ఆ నల్వురులలో ఎవరు విజానహినుడు” అని 
భేతాళుడు ప్రశ్నించాడు. 


విక్రమార్కుడు”భేతాలా! మొదటి ముప్వురు బ్రాహ్మణులు తమతమ మంత్ర 
మహిమ తెలుసు కోదలచి- ఎముకను సింహంగా తయారుచేశారు. క్రూర జంతువని, 
సింహమని తెలిసి కూడా నాల్లవవాడు తనమంత్ర మహిమను చూడదలచు కొ న్నాడు. 
కావున వారిలో నాల్టవవాడే జ్ఞానహినుడు” అని బదులు చెప్పాడు. 


భేతాళుడు వెంటనే ఎగిరి చెట్టుమిదికి చేరుకొన్నాడు.విక్రమార్కుడు విసుగు జెందక, 
మరల వృక్షమువైపు బయలు దేరాడు. 


నిర్మలా రాగమల్లుల కథ 


విక్రమార్కుడు మరల భేతాళుని భుజముపై వేసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. 
భేతాళుడు మరల ఇంకొక కథ ప్రారంభించాడు. 


పూర్వం మధురానగరాన్ని విక్రమజిత్తు అను రాజు పాలి చేవాడు. ఆ మహారాజు 
పుత్రిక పేరు నిర్మల. ఆమె అందాలరాశి. ఆమెను పెండ్లాడ గోరి అనేకమంది రాజపుత్రులు 
ప్రయత్నించారు. కానీ, నిర్మల వారినందరనూ తృణీక రించింది. 


ఒకనాడు నిర్మల తన చెలికత్తెలతో విహరిస్తూ ఉంది; ఉద్యానవనంలో. ఆ 
ఉద్యానవనంలో అంతఃపుర స్త్రీలు తప్ప ఇతరులు ఎవరూ అందువిహరించుటకు వీలు 
లేదు. మగవారు అసలే పోరాదు. 


నిర్మల విహరించే ఆ సమయంలో, ఒక యువకుడు రహస్యంగా చుట్టూ ఉన్న 
ప్రహరీగోడ దూకివచ్చి ఒక లతాకుంజుము మధ్య దాగియుండెను. ఆతని రాకను రాజపు 
త్రికగాని, చెలికత్తెలుగాని ఎవరునూ గుర్తించలేదు. 


కొంత సేపటికి రాజపుత్రిక నిర్మల ఆటలు చాలించి, అందులో గల కొలని గట్టున 
విశ్రాంతి తీసికొనుచు, విశ్రమించెను. చెలికత్తెలు కొంతదూరంలో గల పూలవృక్షములు 
చేరి, పూలుకోయుచుండిరి. ఆ సమయంలో ఒంటరిగానున్న రాజపుత్రిక దగ్గరకు చేరాడు 
అతాకుంజముల మధ్య దాగిన యువకుడు. 


ఆ యువకుడు మిక్కిలి అందమైనవాడే కానీ, రాజపుత్రులు ధరించు విలువైన 
వస్త్రము లేవీ లేవు. అతడిని చూచి నిర్మల మొదట భయపడినది. కానీ, ఆతని 
అందచందములకు ముగ్గురాలై ఆతనిని జూచుచూ లేచి కూర్చున్నది. ఆ యువకుడిలా 
అన్నాడు. 


“రాకుమారి! నేనొక ధనవంతుని కుమారుడను. రాజపుత్రుడను కాను. మాది 
కళింగదేశము. నీ అందచందములనుగూర్చి విని సాహసించియిలా వచ్చాను; న 
అభిమతము తెలిసికొని, మీ నాన్నగారితో మాటాడవలయునని.” అన్నాడు. రాజపుత్రిక 
సమ్మతించినది. 


ఇంతలో నిర్మల చెలికత్తెలు వచ్చుచున్న సవ్వడి గమనించి- రాగమల్లుడు” నిర్మలా! 
నేను రెపు కలుస్తాను” అని పలుకుచూ, తాను వచ్చినదారినే మాయమైపోయాడు. 


రాగమల్లుడు పారిపోవుట యొక చెలికత్తియు చూచినది. వెంటనే నిర్మల దానిని 
దగ్గరకు పిలిచి “అల్లరి చేయకు. ఆతడు నాకై వచ్చినాడు. నేనతనిని ప్రేమించాను. 
అమ్మద్వారా, నాన్న గారికి యీ విషయం చెప్పిస్తాను” అన్నది. తర్వాత వారందరూ 
అంతఃపురం చేరుకొన్నారు. 


ఇంతలొ రాజభవనం క్రింద పెద్ద కొలాహలం బయలు దేరింది. అంతః పురం నుండి 
నిర్మల అటు చూచింది. రాగమల్లుని రాజభటులు బంధించినారు. అందు వలన 
కోలాహలం బయలు దేరింది. 


రాజభవనానికి అనుకొనియే ఉద్యానవనముంది. కావున రాగమల్లుడు గోడదూకి 
పారిపోవుట గమనించి రాజభటులు ఆతనిని బంధించారు. 


మరునాడు రాజదర్శ్భారులో రాగమల్లుని విచారణ జరిగింది. రాగమల్లుని 
బంధించిన సేనాధిపతి ఆతనిని గూర్చి యిలా చెప్పాడు. 


“విడు చూపులకు మాత్రం అతి సుందరాంగుడు. చేసే పనులనుబట్టి 
మహాక్రూరుడు. వీడు ఊరుకొక పేరుతో చలామణి యగుచున్న దుర్మార్గుడు. ఏడి పేరు 
విరమల్లుడు. దేశంలో జరిగిన బందిపోటు దొంగతనాలకు, హత్యలకు ఏడే కారకుడు. 
వినివలన ఎన్నియో కుటుంబాలు నాశనమైనాయి. వీనినిబంధించుటకు రాజభటులు 
అహోరాత్రులు కష్టపడ్డారు. నిన్నెటిదినమున మనరాజభటులు వెంటాడగా, మన 
రాజపుత్రిక ఉద్యానవనమున ప్రవేశీంచినాడు. భటులూ, నేనూ ఆ ప్రాంత మందే ఉండి 
తిరిగి వచ్చినప్పుడు బంధించాము. ఈ ద్రోహికి తగిన శిక్ష విధించ గోరుచున్నాను.” అని 
రాగమల్లుని ముందుకు త్రోశాడు సేనాధిపతి. 


మహారాజు నిర్హాంతపోయాడు. రాత్రి భార్యవల్లా, కూతురువల్లా వాని సంగతి 
విన్నాడు మహారాజు.“ఇటువంటి ద్రోహినా రాజపుత్రిక వరించినది.” అనుకున్నాడు. 
దేశద్రోహి, హంతకుడు అయిన ఆ రాగమల్లునికి (వీరమల్లునికి) ఉరిశిక్ష విధించాడు 
మహారాజు. 


ఈ విషయము నిర్మలకు తెలిసినది.“అతడు ఎవడుగాని, వానిని నేను 
ప్రేమించాను. వానిని క్షమింపుమని తండ్రిని వేడుకుంది. కానీ, మహారాజు దేశ క్షేమము 
నాలోచించి ఆమె కోరికను తిరస్కరించాడు. 


రాజభటులు రాగమల్లుని ఉరిదీశారు. ఈ వార్తవిన్న నిర్మల విషము తాగి తాను 
కూడ మరణించింది. 


మహారాజా! వింటివిగదా నిర్మలా రాగమల్లుల కథ! నిర్మల మరణం వలన కలిగిన 
స్తహత్యపాతకం ఎవరికి చెందుతుంది? మహారాజుకా?” అని ప్రశ్నించాడు భేతాళుడు. 


విక్రమార్కుడు క్షణం ఆలోదించి”భేతాళా! మహారాజుకు ఎందుకు చెందుతుంది? 
చెందదు. విక్రమజిత్తు తన రాజధర్మమును పాలించినాడు. కుమారిక కోరికనుగూడ 
తిరస్కరించి, తన విధితాను పాలించినాడు. కావున న్యాయంగా ఆలోచిస్తే - ఆ పాతకం 
మహారాజుకు చెందదు. పై పై మెరుగులకు, అంద చందాలకు భ్రాంతిపడి, 
యుక్తాయుక్తములు విచారింపక ప్రేమించిన నిర్మలకు తగిన శాస్తి, ఆమెకు భగవంతుడే 
విధించినాడు. కావున ఆ పాతకం ఎవ్వరికీ చెందదు” అని సమాధాన మిచ్చాడు. 


నియమభంగ కారణంగా వెంటనె భేతాళుడు విక్రమార్కుని భుజము పై నుండి 
ఎగిరి వృక్షము చేరుకొన్నాడు. విక్రమార్కుడు తిరిగి వెనుకకు బయలు దేరాడు. 


శారదా విశ్వదత్తుల కథ 


య తిరిగి బెట్టువద్దకు వచ్చాడు; భేతాళుని బంధించాడు, భుజము బై 
వేసుకొని సన్యాసి ఆశ్రమానికీ బయలు దేరాడు. తప్పించుకొను మార్గము నెరింగిన 
భేతాళుడు మరల నీకొక క కథ నిట్లు చెప్పుట బ్ర పారంభించాడు. 


విక్రమార్క మహీపాలా ! నీ కొక చక్కని కథ చెబుతా! విని నా సందియానికి తగిన 
సమాధాన మిమ్ము. పూర్వకాలంలో ఆంధ్రావనియందు” విజయదుర్గము” అను పట్టణము 
ఉండేది. ఆ పట్టణమున సోమశేఖరదత్తు అనువాడు ఉండేవాడు. ఆతని ఎకై కపుత్రిక 
శారద. సుగుణాల రాశి. సౌందర్యవతి. 


సోమ శేఖరదత్తు చెల్లెలి కుమారుడు విశ్వదత్తు. విశ్వదత్తుని తల్లి తన 
అవసానకాలములో - తన 'పుత్రుని సోమశేఖరదత్తుకు అప్పగించిొవిడు అనాధుడు 
గాకుండా పెంచి, పెద్ద జేసి, నీ పుత్రిక నిచ్చి వివాహము గావింపుము. ఇదియే నా కడసారి 
కోరిక” అని చెప్పి “కళ్ళుమూసింది. సోమ శేఖరదత్తు - విశ్వ దత్తుని తన యింటనే 
ఉంచుకొని పెంచి పెద్ద చేశాడు. 


కానీ, విశ్వదత్తు పెద్ద అగుచున్న కొద్ద, మొద్దుగా తరుచు అయ్యాడు. చూస్తూ 
చూన్తూ విద్యలేని సోమరిపోతుకు తన కూతురును యివ్వడానికి సోమశేఖరదత్తు 
మనస్సులో బాధ పడ్డాడు. అయినా చెల్లెలుకు తాను యిచ్చిన వాగ్దానము 
నిల్చుకొనుటకు, విశ్వదత్తుని విజ్ఞానిగా చేయుటకు అతడు బాగా ఆలోచించాడు; 
కాశీనగరంలో ఉన్న తన మిత్రునికి ఒక లేఖ వ్రాసియిచ్చి విశ్వదత్తుని కాశీనగరం 
పంపించాడు. 


సోమశేఖరదత్తు మిత్రుడు చంద్రశేఖర్మ. అతడు మహాపండితుడు, ఆతని విద్యా 
బోధనలో, విశ్వదత్తు అన్ని విద్యలలోను పరిపూర్ణుడయినాడు. అప్పటికి విశ్వదత్తునకు 
పరిపూర్న యౌవ్వనం కూడా వచ్చింది. విశ్వదత్తు గురువుగారి శిక్షణలో మంచి 
సత్ప్రవర్తనమూ, వినయ విధేయతలూ, లో కజ్ఞానమూ గడించుకొ న్నాడు. 
దుర్వ్యసనాలను దగ్గరకు రానీయకుండా, మంచి గుణాలను అలవాటు చేసికొన్నాడు. 


ఒకనాడు విశ్వదత్తు గురువుగారి అనుమతి పొంది, మామగారి యింటికి 
బయలుదేరాడు. అతనితో సహపాఠియగు నిరంజనుడు కూడా బయలు దేరాడు . 


నిరంజన-విశ్వదత్తులు విజయదుర్గము చేరుకొన్నారు. అయిదేండ్ల కాలం తను 
కాశీనగరంలో ఉండుటవలన, విజయదుర్గము వింతగా కనిపించింది విశ్వదత్తుకు. 


అప్పటిలో ఉండే చిన్న చిన్న యిల్లు భవనాలు అయినాయి. వీధులు విశాలముగా 
చాల అందముగా వున్నాయి. ఆ వింతలు. పూర్వంవిన్న పరిస్థితులు, అప్పటి పరిస్థితులు 


~ 


అన్ని విశ్వదత్తు తొటి సహపారియగు నిరంజనకు చూపించుచు తిసుకొని రాసాగినాడు 
విశ్వదత్తు. 


క్రమముగా మరొక భవనము ముందుకు వచ్చారు. అప్పుడే ఆ భవనమునుండి 
యొక కన్యవచ్చి ప్రక్క గృహములోనికి వెళ్ళింది. ఆ కన్యసు చూచి నిరంజనుడు ఎంతో 
మోజు పడనాడు; ప్రేమించినాడు. ఆ కన్య ఎవరో కాదు; విశ్వదత్తునికి కాబోవు భార్య 
శారద. విశ్వదత్తు మాత్రము ఆమెను చూచిన వెంటనే గుర్తించినాడు. 


నిరంజనుడు తన కోరిక విశ్వదత్తునికి చెప్పినాడు ప్రక్కకు పిలిచి .“ఎట్టయిన తనకు 
ఆ కన్నియ లభించునట్లు చేయుి”మని ప్రార్థించినాడు. ఆ కన్నియ తనకు లభించని 
నాడు ఆత్మహత్య చేసుకొదునని కూడ తన తుది నిర్నయం కూడ వెల్ల డించినాడు. 


విశ్వదత్తుడు”ఈ కన్నియ నాకు కాబోవు భార్య, నా మేనమామ పుత్రికొ అని 
చెప్పివైచిన ఎట్టుండిడిదో!” కాని విశ్వదత్తు మిత్రుని యొక్క ప్రార్థనతో ఆ మాట చెప్పలేక 
పోయాడు. పైగా”నీకా కన్నియ లభించుట కొ రక ఆమె తల్లిదండ్రులితో మాట్లాడెదను” 
అని వాగ్దానం చేసినాడు. 


తరువాత విశ్వదత్తు మిత్రునితో ఆ గ్రామమున ఒక యింట బస చేసినారు. 
విశ్వదత్తు మిత్రుని జూచి “మిత్రమా! నేను వచ్చువరకు నీవు యిక్కడనే యుండుము. 
మా మామగారి గృహమును ఆనవాలు పట్టలేకున్నాను. ప్రయత్నించి తెలిసికొనివత్తును. 
అట్లాగే ఆ కన్నియ యొక్క తలిదండ్రులతో కూడ మాటలాడి వచ్చెదను” అని చెప్పి, 
తానొక్కడూ అత్తవారి యింటికి వచ్చాడు. 


చాలకొలమునకు వచ్చిన అల్లునిచూచి అత్తమామలు; కాబోవు భర్తను చూచి 
శారదయు మిక్కిలి ఆనందించిరి. తరువాత విశ్వదత్తు అత్త మామలను శారదను 
రహస్యముగా ఒక గదిలోనికి పిలిచి తన మిత్రుని కథ యంతయు చెప్పెను.“మీరు యీ 
విషయమున నిర్ణక్ష్యముచేసిన అతడు మరణీంచును. అందువలన మిత్రుని చంపుకున్న 
పాపము నాకును, బ్రహ్మ హత్యాపాతకము లకును సంభవింపగలదు. కావున 
మీరందరును యా విషయమును త్రోసి పుచ్చకుడు. ఆతడు కూడ సకల 
విద్యాపరిపూర్ణుడు, బుద్ధి మంతుడు. నా కంటేకూడ విద్యలలో గొప్ప విజ్ఞానము 
గలవాడు” అని అనేక విదముల బోధించి ఎట్టకేలకు వారినందరినీ ఒప్పించినాడు. 


విశ్వదత్తు అక్కడనుండి బయలు దేరి తిన్నగా మిత్రుడగు నిరంజనుడు ఉన్న బసకు 
వచ్చాడు.“మిత్రమా! లెమ్ము. నేను ఆ కన్నియ తలిదండ్రులతో మాట్లాడి వచ్చాను. 
వారందరూ ఒప్పుకొన్నారు. వారు నిన్ను చూడవలెనని ఉత్సాహపడుచున్నారు. పెండ్లి 
ముహూర్తముకూడ నిశ్చయించుకొందాము” అని పలికినాడు. నిరంజనుడు ఉత్సాహంతో 
మిత్రునివెంట బయలుదేరాడు. 


సోమశేఖరదత్తు నిరంజనుని చూచినాడు; శారదయు జూచినది. నిరంజనుని 
రూపురేఖలు, నమ్రత గమనించారు. శారదకు వెంటనే ఒక ఆలోచన కలిగింది. అందుచే 


ఆమోనిరంజనునితొ కొంచెము మాట్లాడవలసియున్నది” అని తన కోరికను 
తెలియపరచెను. అందుకు అందరూ సమ్మతించిరి. వారిద్దరూ ఒక గదిలోనికి పోయిరి. 
ఒక అరగంట సేపటికే వారిద్దరూ మందహాసంతో బయటకు వచ్చారు. 


నిరంజనుడు గదినుండి బయటకు రాగానే విశ్వదతుని జూచి “మిత్రమా! 
శారదద్వారా నాకు అన్ని విషయాలు తెలిశాయి. తద్వారా, ఈమె నాకు చెల్లెలు అయినది. 
చెల్లెలిని పొందువాడు ఎందైనా ఉంటాడా? మరియు ఇంకొక శుభవార్త. ఈ నా చెల్లెలు 
నిన్ను పరిణయమాడగోరుచున్నది. నా చెల్లెలిని సకల విద్యా విశారదుడవగు నీకు యిచ్చి 
వివాహము  జరిపించుటకంటి నాకు “ఆనందమింకొ కట్‌ ఏది. యుండును? నా 
కొర్కెమన్నించి నీ మిత్ర ధర్మమును నిల్చు” మని ప్రార్ధించెను. 


విశ్వదత్తుడు జరిగినది గ్రహించెను. “శారద సత్యమును వెల్లడించి నిరంజనుని 
మనస్సును మార్పించె”నని గ్రహించెను. తరువాత కొద్ది రోజులకే శారదా- -విశ్వదత్తుల 
కళ్యాణము జరిగినది. 


“మహారాజా! వింటివిగదా కథ” ఇందు ఎవరి త్యాగము ఘనమైనది?” అని 
భేతాళుడు విక్రమార్కుని ప్రశ్నించెను. 


విక్రమార్కుడు రెండు నిమిషములాలోదించి”భేతాలా! సోమశేఖర దత్తు 
గృహయజమాని. ఆతని మాటకు ఆయింట తిరుగులేదు. మరియు తన చెల్లెలికి 
వాగ్దానము గావించినవాడు. విశ్వదత్తుని జామాతగా పొందుటకు అన్ని విద్యలు 
నేర్పించినవాడు. అట్టివాడు మేనల్లుని కోరిక పై ముక్కు మొగమెరంగని నిరంజనునికి 
తన ఏకైక పుత్రిక నిచ్చుటకు సమతీంచినాడు. కావున ఆతని త్యాగమే చాల ఘనమైనది” 
అని సమాధానమిచ్చినాడు. 


వెంటనే నియమభంగమగుటచే తిరిగి భేతాళుడు యెగిరి వృక్షము పైకి 
చేరుకొన్నాడు. విక్రమార్కుడు మరల విసుగుచెందక వృక్షము దిక్కు బయలుదేరాడు. 


నచికేతుని కథ 


విక్రమార్కుడు మ. సమీపించి, భేతాళుని బంధించాడు. భుజముపై వేసికొని 
ఆశ్రమానికి బయలుదెరాడు. తప్పించుకొ ను మార్గము నెరింగిన భేతాళుడు మరల 
యింకొక కథ ప్రారంభించాడు. 


మహీపాలా! మార్గాయాసం కలుగకుండా ఒక చక్కని కథ చెబుతా! వినుము. 
పూర్వం”వాజస్రవుడు” అను ముని ఉండేవాడు. అతడు సత్యపుత్రుడు. కలలోకూడ 
అసత్యము చెప్పుట యెరుగడు. అతని కుమారుడు నచికేతుడు; సకల 
విద్యాపరిపూర్ణుడు. తండ్రివద్దనే విజ్ఞానమును ఆర్టించినాడు. 


వాజస్రవుడు ఒకప్పుడు”విశ్వజిత్తు అనుయాగము చేయుటకు 
సంకల్పించుకొన్నాడు. ఆ యాగము చేయువారు తమకు ఉన్న దంతయు దానము 
చేయాలి; చేయకపోతే యాగఫలము దక్కదు. మోక్షముకూడ లభించదు. 


వాజస్రవుడు దానం చేయునప్పుడు పుత్ర వ్యామోహంతో మంచి మంచివి 
కుమారునికి ఉంచుచు, తక్కినవి దానం చేస్తున్నాడు. ఆ మునికి గోసంపద చాలా ఉంది. 
ఆ గోవులలో పాలు సమృద్ధిగా యిచ్చు గోవులను, కుమారునికి ఉంచుతూ, బక్కచిక్కిన 
వానిని దానము చేయసాగెను. 


నచికేతుడు ఈ దానములను చూచి మిక్కిలి విచారించాడు. అయ్యో! మా తండ్రి 
పుత్రవ్యామోహంవల్ల దానంలో కూడ స్వార్థము చూపుతున్నాడు. ఇట్టిదానము వలన 
సద్గతి యెట్లు లభించును?” అని తలంచి, తండ్రిని చేరినాన్న గారూ! మీరు తల పెట్టిన 
కార్యము చాల పవిత్రమైనది. మోక్షము నొసగునది. కావున మీరు నా పై గల మమకారం 
విడిచి, మీ కార్యమును కొనసాగింపు”డని ప్రార్థించెను. 


తండ్రి వినలేదు. అతడు యధాప్రకారముగా - మంచి మంచివి ఉంచుచు, 
మిగిలినవానిని దానము చేయుచుండెను. 


కుమారుడు అది చూచి సహింపలేక పోయాడు. “తండ్రీ! మీరీ వస్తువులు, 
గోవులను విశ్వజిత్తు యాగమునకని మహారాజుల నుండి ఆర్జించి తెచ్చినవే గదా!” కాని, 
కొన్నిటిని మీరె సంగ్రహించుచున్నారు.“తస్కరులు, అసత్యవాదులు” అను పరు కూడా 
మీరు యీ దానాలవల్ల పొందనున్నారు.“ఇంత వరకు మన వంశమునందు 
అనృతవాదులు జన్మించలేదు” అని మీరే అనేక సార్లు చెప్పి యున్నారు. మీ వాక్యంను 
మిరే విస్మరించుట మంచిది కాదు” అని హెచ్చరించాడు. తండ్రి అప్పటికి కూడా వినలేదు. 
పైగా మిక్కిలి కోపగించాడు. 


నచికతుడు ఊరుకొలెదు. యింకా యిలా అన్నాడు.“నా మిద గల మమకారము 
కొద్దీ, మీరిట్టి యకృత్యం చేయుచున్నారు. - నేనీ దానములను చూడ జాలకొన్నాను. నన్ను 
కూడా ఎవరికైన దానమొసంగుడు; అప్పుడు మీరు సర్వసంగ పరిత్యాగులు కాగలరు 
అన్నాడు. 


మునికి చాలా కోపం వచ్చింది. దూరం ఆలోచింపకొబెను; నిన్ను ప 
దానం చేస్తాను; పిల్వు” మని అన్నాడు. సచికేతుడు సంతోషించాడు. “తంత్ర! పిలుచుట 
యెందుకు? నెనే స్వయంగా యముని దర్శించెదను. 


మీరు యాగమును పూర్తిచేసి, మోక్షమును పొందుడు” అని పలికి యముని 
దర్శించుటకై తండ్రి యనుమతిని కోరెను. 


ముని తాను కోపమున అన్న మాటలను మననం చేసికొన్నాడు.“అయ్యో! ఎంతపని 
జరిగినది. యమునివద్దకు పంపకపోతినా, అసత్యవాదిని కాగలను; పితృదేవతలు నాపై 
యలిగి శపింతురు. పంపించినచో ఉన్న ఒక్క కుమారుడు దూరమగుతాడు! ఇక నె 
జీవించుట ఎట్టు? ఎందుకు ?” అని కుమారునికి యనుమతి నిచ్చుటకు వెనుకాడెను. 


నచికేతుడు తండ్రి మనస్తాపం గ్రహించొనాన్నగారూ! మీరు అల్బుల వలె 
అవివేకములో మునుగుచున్నారు. ఎన్నిటికైనను ఈ మృత్యువు తప్పునది కాదు. పుట్టుట 
—గిట్టుట మానవనైజమే కదా! కావున, తాము నా పై మమకారమును విడిచి పెట్టుడు. 
సత్యవాక్చరిపాలనము గావించి యశస్సు గాంచుడు” అని ప్రార్థించి నాడు. 


తండ్రి ఆలోదించాడు.“జెను; నా పుత్రుడన్నది నిజమే. ఈ మమకారములన్నీ 
సత్యవ్రతముకంటే చాల అల్పములే”అని తలంచుకొని కుమారుని ఆశీర్వదించి 
యమలోకంనకు పంపించాడు.” 


“మహారాజా! కథ వింటివిగదా! తండ్రి యొక్క మోక్షమును వాంఛించి యమలోక 
మేగిన కుమారుడు (నచికేతుడు) గొప్పవాడా! లేక సత్య నీలమున కై కుమారుని 
విడనాడిన తండ్రి (వాజస్రవుడు) గొప్పవాడా?” అని భేతాళుడు మహారాజును 
ప్రశ్నించెను. 


విక్రమార్కుడు ఆలోచించొభేతాళా! నచికేతుడే గొప్పవాడు. తండ్రికి మాత్రమేగాక, 
తనవంశమునకెల్ల అనృతదోషం కల్గకుండా ప్రవర్తించినాడు. ఇట్టి ఉత్తమాదర్శముగల 
నచికేతుని ఆ యముడు ఎట్లు స్వీకరించినెలా మరి! ఆతడు ధర్మదేవత కూడ” అని 
విక్రమార్కుడు తన సందేహమును వెల్లడించెను. 


“సత్యం గ్రహించావు మహారాజా! యముడు నచికేతుని స్వీకరించ లేదు. అతని 
శీలఅమునకు మెచ్చుకొని”ఆత్మస్వరూపం” అను ఆత్మజిజ్ఞాసను బోధించి ఆశీర్వదించి 
తిరిగి ఆతనిని తండ్రియగు వాజస్రవుని వద్దకు పంపివేసెను.” అని పలుకుచు ఎగిరి 
వృక్షంను చేరుకొన్నాడు. 


విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించి తెచ్చుటకు వెనుకకు మరలి నాడు. 


శంఖ చూడుని కథ 


పట్టువదలని విక్రమార్కుడు తిరిగివచ్చి భేతాళుని బంధించి పట్టు కొన్నాడు. 


భుజంపై వేసుకొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు. భేతాళుడు తిరిగి యిట్లు యికొక 
కథ ప్రారంభించాడు. 


“మహారాజా! యీ కధకూడ ఆలకించి నాయనుమానం తీర్చు ఆదేమి టంటే!- 
పూర్వం జిమూతకేతువనే విద్యాధర రాజు ఉండేవాడు. ఆతనికి కోరిన కోరికలను 
తీర్చు”కల్పవృక్షం” కూడా ఉండేది. ఆ కల్పవృక్ష మహిమవలన ఆతడు తన అత 
ప్రజలకు ఎన్నో శుభములను కలిగించేవాడు. అతని ప్రజలందరు అతనికి ఎం 
వినయముగా ప్రవర్తించుచుండేవారు. 


జీమూత కేతువునకు చాలకాలమునకు  విష్టువరప్రసాదమునిజిమూత 
వాహనుడు” అను కుమారుడు జన్మించెను. ఆ జీమూతవాహనుడు క్రమక్రమంగా దినదిన 
ప్రవర్షమానుతై , రాకా సుధాకరుని రీతి వృద్ధి పొందుచు యుక్తవయస్సు గలవాడయ్యెను. 
తండ్ర కుమారునియొక్క మంచి గుణములను గాంచి ఎంతో సంతోషించెడువాడు. 
జిమూతవాహను” సర్వప్రాణులు దూఖములేక ఆనందంగా ఉండాలని” సదా 
కోరుతుండేవాడు. 


కొంతకాలంనకు జిమూతకేతువు కుమారుడగు జీమూతవాహనునికి 
విద్యాధరరాజ్యము పట్టాభిషేకము చేసి, తపస్సు చేసికొనుటకు, భార్యతో సహా వనంలకు 
వెళ్ళిపోయాడు. 


జిమూతవాహనుని యొక్క అహింసా మార్గమును కనిపెట్టిన శత్రు రాజులు కొందరు 
ఏకమై విద్యాధరరాజ్యంపైకి దండెత్తి వచ్చారు. జీమూత వాహనుడు అఖిల శస్తాస్త 
విద్యలయందును న్‌పుణుడ: కానీ ప్రాణహింసకు సహించని స్వభావము కలవాడు. 
అందరూ ఆనందంగా ఉండాలనే కోరక గలవాడు కావున, శత్రువులను జయించు 
శక్తిగలవాడయ్యను, యుద్ధమునకు పూసుకొనక రాజ్యంను వారికి అప్పగించి వేశాడు. 
కల్పవృక్షమును ప్రా ప్రార్ధించి తేన రాజ్యప్రజలందరికి సువర్లమును ప్రసాదింపజేసినాడు. 


మహామహిమగల యా కల్పవృక్షము జీమూత వాహనుని ప్రార్థన మేరకు ఆతని 
రాజ్య మెల్లెశల కనకవర్షం కురిపించింది. ప్రజలు ఐశ్వర్యవంతు లయ్యారు. కల్పవృక్షం 
స్వర్గంనకు" వెళ్ళిపోయింది. జీమూతవాహనుడు తన పరివారముతో మలయ పర్వత 
ప్రాంతంనకు చేరుకొన్నాడు. శాంతియుతంగా జీవితం గడుపుకొనుచున్నాడు. 


ఆ మలయగిరి ప్రాంతమంతయు విశ్వావసు అను సిద్ధునికి చెందినది. 
విశ్వావసునకు “మిత్రావసువు” అను కుమారుడును, “మలయవతి” అను 


కుమారితయు నుండిరి. 


మలయగిరి ప్రాంతమందే చిన్న ఆశ్రమమెర్పరచుకొని యున్న జీమూతవాహనుకి, 
మిత్రావసువునకు స్నేహం ఏర్పడినది. ఆ స్నేహం క్రమ క్రమంగా వృద్ధిచెందినది. అది 
కారణంగా కొన్ని రోజులకు మిత్రావసువు. తండ్రిని ఒప్పించి, తన 
చెల్లెలనుమలయవతి”ని జిమూతవాహనుకి యిచ్చి వివాహం గావించాడు. 


మలయవతి గౌరీదేవిభ క్తురాలు. సదా పార్వతీదేవిని ప్రార్థించెడిది. గౌరీదేవికి 
నిత్యపూజలు జరిపి, నైవేద్యం పెట్టినగాని తాను భుజించెడిది కాదు. పార్వతీదేవియు, 
మలయవతిని అనేక విధముల కంటికి రెప్పవలె కాచి, కాపాడు చుండెడిది. 


బావమరదులు (మిత్రావసువు-జిమూత వాహనులు) ఒకనాడు సాయం కాలం 
షికారుగా బయలు దేరిమలయగిరి సానువుల మీదికి వచ్చిరి. అచ్చట 
జీిమూతవాహనునికి ఒక యెముకల రాశి, మిల మిల మెరయుచు, వెండిపొర గప్పిన 
దానివలె కన్పించింది. దానిని జూచి జీిమూతవాహనుడు”బావా! ఆ ఎముకలరాని 
మేమిటి? అంత పెద్దయెత్తున పడియున్నది. అది యేమిటో, ఎందులకిట్టున్న దో 
తెలియునా? ఈ రాశి యంతయు నాగుల (పాముల) యొక్క ఎముకలవలెనే 
కన్సించుచున్నది” అని ప్రశ్నించెను. మిత్రావసువు ఆ మాట లాలకించి,“బావా! అది 
యొక పెద్దకథ! గరుత్మంతుని క్రో ధానికి ఆహుతియైన నాగుల యొక్క ఎముకలరాశియే 
అది” అని పలికెను. 


“నీకు తెలిసినంతవరకు ఆ కథ వినిపించు బావా!” అని జీమూత వాహనుడు 
అడిగాడు. మిత్రావసువు ఆ సర్వరాశి యొక్క కథ యిలా వివ రించాడు. 


మిత్రావసువు చెప్పిన నాగసంతతి కథ 


“కశ్యప ప్రజాపతి భార్యలు వినత, కద్రువ అనువారలు. కద్రువకు బుట్టిన 
వారందరూ నాగరాజులు. వారందరూ లెక్కకు శక్యము గానివారట. ఆ వినత కుమారులు 
ఇద్దరే. వారు గరుత్మంతుడు; అనూరుడు అనువారు. 


కద్రువ మోసముతో వినతను తనకు దాసిగా చేసికొన్నదట! అందు వలన 
వినతాకుమారుడగు గరుత్మంతుడు కూడ వారికి (ఆ నాగులకు) దాసుడయాడు. 
కొంతకాలానికి గరుత్మంతుడు పెద్దవాడై జరిగినది తెలిసికొని, దేవ లోకమునకుపోయి 
ఇంద్రుని జయించి అమృతం సంపాదించి తెచ్చి-కద్రువకు యిచ్చి తన తల్లి దాస్య విము క్తి 
నుండి తప్పించుకొన్నాడు. “అమృతము తెచ్చి యిచ్చిన మీరు దాస్య విముక్తులగుతారు* 
అని కద్రువ చెప్పినది. కావున గరుత్మం తుడు మాతృదాస్య విము రక్తి చాల కష్ట పడి - 
ఇంద్రుని ఓడించి అమృతం తెచ్చి వారికి యిచ్చినాడు. 


గరుత్మంతునికి నాగుల పై కొపము పోలేదు. చాలకాలం తల్లిని తనను వారు 
దాసులుగా చేసికొని చాల కష్ట పెట్టినారు. ఆ కసితో గరుత్మంతుడు దాన్య విముక్తి కాగానే, 
నాగులపై విజృ(భించి కనబడిన ప్రతి సర్పమును భక్షించుట మొదలు పెట్టాడు. "అది ఆది 
శేషువు “భరించలేకపోయాడు. “తన వంశము రోజూ గరుత్మంతునివల్ల నశీంచిపోంతోదని” 
విష్ణువుతో మొరబెట్టుకొన్నాడు. విష్ణువుకు వాహనం గరుత్మంతుడు. అందువల్ల ఆయన 
గరుత్మంతుని పిలిచి మందలించాడు. రోజుకొక నాగును భక్షించుటకు ఆనుజ్ఞ "నిచ్చాడు. 
ఆ ఆనతి మేరకు గరుత్మంతుడు ప్రతిరోజూ ఒక సర్పాన్ని యీ మలయగిరిమీద 
భక్షించుచున్నాడు. ప్రతి రోజు ఒక సర్పం ఈ పర్వతం [దిక్‌ వస్తుండడం, గరుత్మంతుడు 
భక్షించడం జరుగుతోంది. అలా గరుత్మంతుడు భుజించిన సర్పముల యొక్క ఎముకలే ఆ 
యెముకరాశి అని తెలియజేశాడు మిత్రావసువు. 


ఆ సమయంలోనే గరుత్మంతున కాహారముగా పంపబడ్డశంఖచూడు” డను 
నాగము అక్కడకు వచ్చాడు. అతనితల్లి కుమారునికై దుఃఖించుచు వచ్చినది. ఆ 
దృశ్యము కరుణామయుడగు జీమూతవాహనుని కంట బడగానే ఎంతయో 
బాధపడినాడు. ఆ నాగబాలు నొక్కనినై నా బ్రతికించి, అతని తల్లికి పుత్రశోకము లేకుండా 
చేయాలని నిశ్చయించుకొన్నాడు. 


మిత్రావసువును యింటికి పొమ్మని చెప్పి, తానొక్కడే అక్కడ వుండి పోయాడు. 
శంఖచూడుడు (సర్పము) స్నానము చేసి వచ్చుటకు ప్రక్కనున్న నదికి పోయినాడు. 
జీమూతవాహనుడు శంఖచూడునివలె అక్కడ పరున్నాడు. గరుత్మంతుడు వచ్చాడు; 
తనకు నిత్యమూ వస్తున్న నాగబాలుడే అనుకొని జీిమూతవాహనుని ఎతుకొనిపోయి- 
కొండ శిఖరం పై పెట్టుకొ ని భుజింపసాగాడు. 


ఇంతలో స్నానం చేసి వచ్చిన శంఖచూడుడు ఆ దృశ్యము చూచి”ఆగు గరుత్మంతా! 
అతడు నాగుడు కాడు. నన్ను రక్షింపదలచిన విద్యాధర పుత్రుడు జీమూతవాహనుడు. 
అతనిని చంపకుము అని ప్రార్ధించెను. గరుత్మంతుడు తన పొరబాటు తెలిసికొ, న్నాడు. 
వెంటనే స్వర్గమునకు పోయి అమృతం తెచ్చి జీమాతవాహనుని బ్రతికించినాడు. ఆనాటి 
నుండి గరుత్మంతుడు కూడ తన నియమమును కూడ మానుకొ; న్నాడు. 


మహారాజా! వింటివిగదా! కథ. ఈ కథలో ఎవరు గొ ప్పవారో చెప్పగలవా? 
తెలిసికూడ చెప్పక పోయినచో నీతల పగిలిపోగలదు” అని హెచ్చ రించాడు. 


విక్రమార్కుడు ఆలోదించి”భేతాలళా! నీ దృష్టిలో జీమూతవాహనుడు గొప్పగా 
కన్పించవచ్చును. కానీ, అతని కంటె శంఖచూడుడే గొప్పవాడు. శంఖ చూడుడు తన 
ప్రాణం దక్కినందుకు సంతోషించక , జీమూతవాహనునికై ప్రాకులాడాడు. యదార్థమును 
చెప్పాడు. జీమూతవాహనునికి ప్రాణము నిలిపాడు. ” అని పలికాడు. 


ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు తుర్రుమని ఎగిరి చెట్టు పైకి చేరాడు. 
విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించుటకు వృక్షముదిక్కుకు బయలు దేరాడు. 


సత్యశీలుని కథ 


విక్రమార్కుడు మరల భేతాళుని తనకైవశము చేసికొ న్నాడు. భుజముపై వేసికొని 
బయలుదేరాడు. తప్పించుకొ నే మార్గం తెలిసిన భేతాళుడు మరల ఇంకొక కథనిట్లు 
ప్రారంభించాడు. 


మహారాజా! నీకు మార్గాయాసం, బరువు తెలియనట్టుగా ఒక కథ చెబుతా విను. 
పూర్వం ఒక గ్రామంలో సత్యశీలుడు అనే ఒక కోమటి ఉండేవాడు. అతడు మిక్కిలి 
పేదవాడు. అందువలన రకరకాలైన తినుబండారములను తయారు ర్‌ు. పక్క 
గ్రామాలకు పోయి అమ్ముకొనెవాడు. ఆ విధంగా వచ్చిన ఆదాయముతో కుటుంబాన్ని 
పోషించుకొనేవాడు. 


ఒకనాడు మామూలుగా సత్యశిలుడు పదార్థాలను తయారు చేసికొని ఒక 
పళ్ళెములో నుంచుకొని ప్రక్క గ్రామానికి బయలుదేరాడు. 


సత్యశీలుడు గ్రామానికీ, ప్రక్క గ్రామాలకీ మధ్య చిన్న చిట్టడవి ఉంది. జనసంచారం 
అంత ఎక్కువగా కూడ ఉండదు. అప్పుడప్పుడు మృగాలు చూడ తిరుగుతుంటాయి. 
అయినా, పొట్టకూటికై సత్యశీలుడు నిత్యమూ అటే వెడుతూ ఉండేవాడు; దైవం మీద 
భారం వేసి. 


క్రమంగా సత్యశిలుడు చిట్టడివి మధ్య భాగానికి వచ్చాడు. అప్పుడు అతనికి 
ఎదురుగా ఒక సింహం వచ్చుట కనిపించింది. సత్యశీలుడు సింహాన్ని చూచి, భయముతో 
గజగజ వణికిపోయాడు. ఏమి చేయాలో తోచక అలాగే నిల బడిపోయాడు. 


సత్యశీలుని అదృష్టం బాగుంది. కాబట్టి ఆ వచ్చిన సింహం, సత్యశీలుని పరిస్థితి 
గమనించి దగ్గరకు వచ్చిభయపడకు; నిన్నేమీ చేయను; పోయిహాయిగా జీవించు” 
అంది. 


సింహం మాటలకు సత్యశీలుడెంతయో ఆనందించాడు.“మహాత్మా! నివు యీ 
రూపంతో వచ్చిన దేవతవు. నాకు ప్రాణదానం గావించి, నా కుటుం బాన్ని రక్షించావు. ఇట్టి 
దయామతివైన స్‌ు ఏమిచ్చినను తక్కువయే. కాని: నేను నీకిచ్చునంతటి సామర్ధ్యము 
లేనివాడను. ఇవిగో! యీ పదార్థములను భుజించి నాకు సంతోషం కలిగించుమని 
ప్రార్థించాడు. 


సింహం వాని బుద్ధికి మెచ్చుకుంది. ఆ ఫలహారాలను భుజించింది. ఆ పదార్థాల 
రుచికి మెచ్చుకొని యిలా అంది. 


“ఈ పదార్థాలన్నీ చాలా బాగున్నవయ్యా! ప్రతిరోజూ యిట్టిపదార్థాలే యుంటే నేను 
మాంసభక్షణ కూడ మానుకుంటాను” అని. 


~ 


సత్యశిలుడు సింహం మాటలకు ఆనందించాడు.“మహాశయా! మికు అట్టి కొరికయె 
ఉంటే, ప్రతిరోజూ నేను రకరకాల పదార్థాలను తీనుకొని వస్తాను. నా 'ప్రాణాలను 
కాపాడినందుకు యీ రీతిగానై నా నా కృతజ్ఞత చూపించు కుంటాను” అని వినయంగా 
చేతులు జోడించి పలికాడు. 


ఆనాటి నుండి సత్యశీలుడు రకరకాల పదార్థాలను సిద్ధముచేసి, తెచ్చే వాడు. 
సింహం వానిని భుజించి, అతనికి విలువగల మంచి మంచీ రత్నాలను యిచ్చది. 
సత్యశిలుడు ఆ రత్నాలతో క్రమేపీ గబ ధనవంతుడయాడు. అయినా తన సేవను 
మరచిపోలేదు. ప్రతిదినమూ సింహానికి పదార్థాలు తయారు చేసి భుజింపజే సేవాడు. 
కొన్నాళ్ళు గడించాయి. 


సత్యశిలుడు, సింహము స్నేహంగా ఉండడం, సింహం జంతుహింస మానడమూ 
సింహముయొక్క అనుచరులగు కాకికి నక్కకూ యిష్టం కాలేదు. ఆ రెండూ 
ఆలోదించుకొని సింహానికి దురో బధ చెసె చేసేవి 


ప్రభూ! సత్యశీలుడు బస ప మంచివాడు కాదనట్లు మాకు తెలిసింది. 
తమకు ఆహార పదారాలలో విషం కలిపి చంపాలని చూస్తున్నట్లుకూడ తెలిసింది. కావున 
తాము జాగ్రత్తగా ఉండండి” అని హెచ్చరించాయి. వానిమాటలతో సింహానికి అనుమానం 
కలిగింది సత్యశీలుని పై. చెప్పుడు మాటలు ఎంత మంచివానియైనను మార్చి వేయునుక 
దా!” 


సరిగా అదే సమయానికి సత్యసిలుడు పదార్థాలను తీసికొని వస్తూ సింహానికి ఒక 
ప్రక్క కాకీ, ఇంకొక ప్రక్క నక్క కూర్చొని ఏవో చెప్పుడం చూచాడు; ఆ "దృశ్యాన్ని చూచి- 
భయపడి పళ్ళామును అక్కడ దించి, ప్రక్క నున్న ఒక వృక్షము నెక్కి కూర్చున్నాడు. 


సింహం తన అనుచరులతో బెట్టువద్దకు వచ్చి మిత్రమా బెట్టు పైకూర్చు న్నా 
వేమి?” అని ప్రశ్నించింది. సత్యసీలుడిలా సమాధానమిచ్చాడు. 


“ప్రభూ! తమరు మంచివారే... మిమ్ముజూచి నేనెప్పుడూ భయపడను. కాసి మలిన 
మనస్సులైన మీ అనుచరులను జూచి భయపడు చున్నాను. యజమాని మంచివాడైనా, 
సేవకులను బట్టి వారు మారిపోవు చుంటారు. మీకు దుష్టుల సహవాసము కలిగినది; 
వారి బోధనలతో క్‌ మనస్సుమారే అవకాశం ఉంది. కావున ఇక మీతో నుండుట 
ఉచితమైన కార్యముకాదు. తరాదయవలన: నెను ధనవంతుడనైతిని. మిమ్ము ప్రతిరోజు 
తలచుకొనుచు జీవితము గడుపుదును. ఇక నన్ను మరచిపొండు” అని కృతజ్ఞతా 
పూర్వకంగా అంజలి ఘటించాడు. 


సింహం వాని మాటలలోని సత్యము గ్రహించి” సిగ్గుపడి పెళ్ళిపోయింది.” 
“మహారాజా! వింటివిగదా! కథ? ప్రాణదానం కావించిన సిహంపల్ల సత్యశీలుడు 
కృతఘ్నుడై నాడు గదా!” అని భేతాళుడు ప్రశ్నించాడు. 


లా ~ 


విక్రమార్కుడు-“కాదు. సత్యశిలుడు నిజమె చెప్పినాడు” అన్నాడు. 


విక్రమార్కుని జవాబుతో భేతాళుడు రివ్వున ఎగిరి నృక్షము చేరు కొన్నాడు. 
విక్రమార్కుడు మరల వెనుకకు ప్రయాణం సాగించాడు. 


నంద గోపాలుని కథ 


విక్రమార్కుడు మరల భేతాళుని బంధించి- ఆశ్రమానికిబయలుదేరాడు! 
భేతాళుడు యీ దిగువ కథ చెప్పుటకు ప్రారంభించాడు. 


విక్రమార్క భూపాలా! ఆలకించి నాయనుమానం తీర్చు. పూర్వం ఒక గ్రామంలో 
ధనపాలుడనే ర్రీమంతుడుండేవాడు. అతనికి ధనగర్వం చాలా ఉండేది. తానే ఆ 
గ్రామానికి ధనవంతుడగుటవల్ల - లోకంలోనే తనకంటే గొ ప్పవాడు లేడని భ్రమించేవాడు. 
అంతేకాదు, తాను ఏమన్నను గ్రామవాసులందరూ “జె” నని మెచ్చాలని కూడ 
భావించేవాడు. 


ఇట్టి గర్వముతో అతడు”చిన్నా పెద్దా” అను తారతమ్యం లేకుండా అందరినీ ఏదో 
విధంగా అవమానించేవాడు. కవినిగాని, పండితునిగాని, గాయకుని గాని మర్యాదగా 
చూడక - ఆక్షేపించేవాడు. వారుకూడ గ్రామానికి అతడే చాల ధనవంతుడు కాబట్టి- ఆతని 
శ్రీమంతానికి భయపడి- ఏమీ అనేవారు 


కారు. 


ధనపాలుడు ఎక్కడికి వెళ్ళినా, పల్లకినెక్కి వెళ్లేవాడు. కారణ మేమంటే అతనికి ఒక 
కాలు లేదు; కర్రకాలు ఆధారంగా యింట్లో నడిచే వాడు. 


ఒకనాడు ధనపాలుడు పల్లకీమిద ప్రక్క గ్రామానికి బయలు దేరాడు. గ్రామం చివర 
ఒక పచ్చని పచ్చిక మైదానం ఉంది. అక్కడ ఒక గొల్ల పిల్ల వాడు ఆలమందను, గొర్రిలను 
మేపుకుంటున్నాడు; వాని పేరు నందగోపాలుడు. పశువులు దూరంగా మేత మేస్తున్నవి. 
గొర్రెలు, మేకలు ఆ పిల్ల వానికి సమీపమందే గడ్డి మేస్తున్నాయి. నందగోపాలుడు ఒక 
చెట్టు క్రింద కూర్చుండి హాయిగా పాడుకుంటున్నాడు. 


“దినకుల మాణి నాయనా! శ్రీ రమణా!” అని ఎంతో శ్రావ్యంగా విని పించే ఆ 
పాటలు విని, ధనపాలకుడు పల్ల కీని ఆపించి, పాట సాంతంగా ఆలకించాడు; ఎంతో 
ఆనందంతో పరవశమైపోయాడు. 


తరువాత నందగోపాలుని పిలిచొరేపు మా గృహానికి రారాఅబ్బాయీ! మంచిగా 
పాడినావు. ఇంటిలోని వారుకూడ ఆనందిస్తారు. నీకు మంచి యినాము యిస్తొనని 
అన్నాడు ధనపాలుడు. 


మరునాడు నందగోపాలుడు. తనకున్న మంచి దుస్తులలో మంచి దానిని ఎన్ను కొని 
- ఆ వస్తములను గట్టుకొని శ్రీమంతుని యింటికి వెళ్ళాడు. అప్పటికే శ్రీమంతుని 
భవనంలో ఒక హాలులో చాలామంది కూర్చుని యున్నారు. నంద గోపాలుడు వారందరనూ 
చూచి మొదట భయపడినాడుగాని, తారువాత దైర్యము తెచ్చుకొన్నాడు. 


శ్రిమంతునికి , సభలోని వారందరికి నమస్కరించాడు. ధనపాలుని యాజ్ఞతొ 
నందగోపాలుడు తనకు వచ్చిన పాటల నన్నిటినీ శ్రావ్యముగా అయ బద్దంగా పాడినాడు; 
అందరూ చాల సంతోషించారు. 


శ్రీమంతుడు చాల ఆనందించాడు; ఒక పళ్ళెరంలో బట్టలు, రూపాయలు 
మొదలైనవి ఉంచి ఆ 


పిల్ల వానికి బహూకరించాడు. పిల్ల వాడు ఆనందంతో స్వీకరించాడు. 


శ్రీమంతుడు ఆ ధనపాలునికి తన అలవాటు పోలేదు. ఆతడు నంద గోపాలుని 
చూచి”నిన్ను ఎంత చక్కగా వరించిందిరా! ఆ సరస్వతీదేవి ఆ సరస్వతికి 
కన్నులులేవురా! ఉంటే నీ వంటి నిర్భాగ్యుని వరించకుండా ఉండేది” అన్నాడు. 


నందగోపాలుని హృదయం చివుక్కుమంది. ఆనందమంతా మాయమై పోయింది. ఆ 
స్థానంలో కోపం బయలుదేరింది.“దొరగారు చెప్పిన మాటలు నిజమో కాదో 
తెలియదుగాని, లక్ష్మీదేవి మాత్రం పూర్తిగా గ్రుడ్డిదిదొరా” అన్నాడు. 


“అదెలారా?” అని ప్రశ్నించాడు శ్రీమంతుడు. 


గ్రుడ్డిది కాకపోతే మీ వంటి కుంటి వాని యింట ఉంటుందా దొరా?” అని అన్నాడు 
నందగోపాలుడు నవ్వుతూ. 


నందగోపాలుని మాటలు విని అక్కడ ఉన్న వారందరూఫక్కున” సవ్వారు. 
శ్రీమంతుడు సిగ్గుచే తలవంచుకొన్నాడు. ధనపాలుడు ఆనాటి నుండి తన అలవాటును 
మానుకొన్నాడు కూడ. 


“విక్రమార్క భూపాలా! వింటివిగదా! శ్రీమంతుడు. పదిమంది ధన వంతులముందు- 
నందగోపాలుని గౌరవించాడు. ఆ గౌరవాన్ని పాటించకుండా నందగోపాలుడు శ్రీమంతుని 
అవమానించాడు. ఇది నందగోపాలుని అవివేకము కాదా?” అని ప్రశ్నించాడు భేతాళుడు. 


వెంటనే విక్రమార్కుడు”కాదు. ధనగర్వమువల్ల విర్రపిగేవారి కందరకూ తగిన నీతి 
బోధించాడు, గొల్లపిల్ల వాడైనాఅభిమానం గలవారన్ని కుటుంబాలలోనూ ఉంటారు.” 
అను సత్యాన్ని గూడ వెల్లడి చేశాడు నందగోపాలుడు” అని సమాధానమిచ్చాడు. 


ఈ విధంగా నియమ భంగమైనందునల్ల భేతాళుడు తిరిగి వృక్షం పైకి చేరాడు. 
విక్రమార్కుడు మరల భేతాళుని బంధించుటకై వెనుకకు బయలు దేరాడు. 


గంగాధరుని కథ 


విక్రమార్కుడు విసుగుచెందక మరల వృక్షం చేరుకో, న్నాడు; భేతాళుని బంధించి 
భుజము పై నిడుకొని, ఆశ్రమానికి బయలుదేరాడు. విక్రమార్కుని సహనం పరీక్షింప గోరిన 
భేతాళుడు యింకొక కథ ఐట్టు ప్రారంభించినాడు. 


పూర్వం కళింగదేశమందలి” పువ్వాడ” గ్రామంలో గంగాధరుడు అనే రైతు 
ఉండేవాడు. అతనికి పాడిపంటలు విశేషంగా ఉండేవి. అందువలన అతని యింట కోళ్ళు 
కుక్కలు, ఆవులు బర్రెలు యెక్కువగా ఉండేవి. 


గంగాధరునికి యోగులు, యతులు, మునీశ్వరులు అంటే చాల యిష్టం. అట్టివారు 
తమ గ్రామం వచ్చినప్పుడు గంగాధరుడు వారిని తన యింటికి ఆహ్వానించేవాడు. వారికి 
సకల సదుపాయాలు చెసి, వారి ఉపదేశాలను వింటుండే వాడు. 


ఒకసారి ఒక మహాయోగి గంగాధరుని యింటిలో ఉన్నప్పుడు, ఆయనకు చాల 
గౌరవంతో గంగాధరుడు పూజాదులు నిర్వర్తించి సేవ చేశాడు. 


ఆ మహాయోగి గంగాధరుని సేవలకు సంతసించాడు. తాను వెళ్ళు నప్పుడు ఒక 
దివ్యమంత్రాన్ని గంగాధరునికి ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం ఏమిటంటే, పశువులు 
గానీ, పక్షులుగానీ, కీటకములుగానీ ఏమి మాటలాడుకునేది అవుతుంది. 


ఆ మహాయోగి మంత్రం ఉపదేశిస్తూ, గంగాధరునికి ఒక హెచ్చరిక చేశాడు. 
అదేమిటంటే,“నువ్వు ఈ పశుపక్షి కీటకముల సంభాషణ ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తల 
పగిలి చచ్చిపోతావు” అని. 


తరువాత కొన్ని దినములు దొర్లి పోయాయి. ఒకనాడు గంగాధరుడు పొలం నుండి 
యింటికి వచ్చాడు. పెరడులో మంచం వేసి ఉంది. విశ్రాంతి కోసం అతడు ఆ మంచంపై 
కూర్చున్నాడు. భార్యకూడ వచ్చి ఆతని ప్రక్క కూర్చుండి ఏదియో యింటిని గూర్చి 
చెబుతూ ఉంది. 

ఆ సమయంలో ఒక చిమలబారు అటునుంచి వస్తూ మంచం దగ్గరకు వచ్చి 


ఆగిపోయింది. వెనుక నున్న చీమలు ముందున్న చీమలను ఉద్దేశించి “ఆగి పోయారేమి? 
పదండి” అన్నాయి. 

ముందున్న చీమలు!-“ఇక్కడ మంచము అడ్డు వచ్చింది.” అని సమాధానం 
చెప్పాయి. 


“మంచాన్ని చూచి ఆగిపోయారా? దానిని ఒక్క ఊపుతో ఎగర గొడితే సరి” 
అన్నాయి; వెనుకనున్న చీమలు. 


~ 


ముందున్న చిమలు! “అలా చెదామనె అనుకొన్నాము. కాని, మంచంపై ఆలుమగలు 
కూర్చుండి మాటాడుకొనుచున్నారు; వారికి అపాయము కలుగుతుంది కదా!” అని 
అన్నాయి. 


ఆ మాటలు గంగాధరుడు విన్నాడు. వాని చివరి మాటలతో ఆతడు ఫకాలున 
నవ్వాడు”ఈ చిమలెంత! వీని బలమెంత? మాకు అపాయం కల్లునని ఊరుకొన్నాయా?” 
అన్న భావనతో గట్టిగా నవ్వాడు. 


గంగాధరుని భార్య, భర్తను చూచి-“ఆ నవ్వు ఏమిటి? నా మాటలు మీకంత 
నవ్వులాటగా ఉందా?” అని- ‘కారణం చెప్పుమని మంకుపట్టు పట్టింది. 


గంగాధరుడు తాను నవ్విన కారణం చెబితే, మరణిస్తాడు. అందువలని”నీ ప్రశ్నకు 
నేను నవ్వలేదు. వేరే యింకొక కారణమువల్ల నవ్వు వచ్చింది” అని చెప్పాడు. కానీ; 
ఆతని యిల్లాలు తన మంకుపట్టు విడిచి పెట్టలేదు. ఆ సంగతి ఏమిటో చెప్పేవరకూ 
భోజనంకూడ చేయనని భీష్మించి కూర్చున్నది. 


మూడు రోజులు గతించాయి. ఆ యిల్లాలు నోట మంచినీళ్ళుకూడా 
పోసికోలేదు.“ఆలుమగల మధ్య ఈ రహహ్య లేమిటి? చెప్పాలి; నేను భోజనం చేయాలి” 
అని మొండిపట్టు పట్టింది. 

గంగాధరునికి ఏమీ తోచలేదు.“అదేమిటో చెప్పకూడదటయ్యా” అని బంధువులు 
కూడ గంగాధరునే మందలించసాగారు.“అసలు సంగతి చెబితే మరణం తప్పుదు; ఈ 
సంగతి వీళ్ళకు ఏమి తెలుస్తుంది.” అని సరి పెట్టుకున్నాడు గాని, భార్యను చూచి 
బాధపడసాగాడు. 


నాల్గవరో జు ఉదయం గంగాధరుడు ముఖం కడుగుకొనుచున్నాడు. సమిపంలో జక 
కో డిపుంజు చలచిత్తముతో కంటికి కనిపించిన ప్రతి ఆడకోడి తోను సరసాలాడుచు 
సంతోషంతో తిరుగుతూ ఉంది. 


అది చూచి ఆ యింటిలోని కుక్క, కోడితో యిలా అంది.“ఏమిటోయ్‌! నీ ఆనందం! 
మన యజమాని మూడు రోజులనుండి విచారంగా ఉన్నాడు, పెళ్ళాం తిండి తినడం 
లేదని, అదేమీ నీవు పట్టించుకోవడమే లేదు. నీ సంతోషమే నీది. అతని సుఖము 
చూడాలి మనం. కాని యజమాని విచారంగా ఉంటే, మనం యిలా కులకడం మంచిది 
కాదు” అని హితబోధ చేసింది. 


ఆ మాటలు విన్న - కోడి పుంజుకు సౌరుషం వచ్చింది.“ఎందుకు మంచిది కాదు? 
యజమాని చేతకానివాడైనప్పుడు మనమెందుకు జాలి పడాలి! మగవాడై పుట్టాడు; 
ఆడదానివలె బాధపడుతున్నాడు. మగవానికి ఆడదానికి చెప్ప రాని విషయాలు వన 
ఉంటాయి. అవి ఆమె ఎందుకు అడగాలి? ఈయన ఎందుకు ఊరుకోవాలి? అవి నీకు 
చెప్పరానివని నయంతో చెప్పినప్పుడు, వినని ఆ యిల్లాలు-నాలుగు అంటించితే మరల 


~ 


ఆ మాట అడుగుతుందా? ఆడదానిని నెత్తి మదకు ఎక్కించుకొంటె యిలాగే బాధపడాలి. 
పురుషత్వం లేని వాళ్ళగతి చూస్తూ మనం సానుభూతితో మసలడమే మంచిది కాదు” 
అని సమాధానమిచ్చి తన సంబరంలో మునిగిపోయింది. 


గంగాధరుడు ఆ మాటలు విన్నాడు.“నిజమే” అనుకొన్నాడు. కోడి పుంజు చెప్పినట్లే 
చేశాడు. ఆ యిల్లాలు తన జన్మలో ఆ నవ్వు గురించి అడగనే లెదు. 


“విన్నావా మహారాజా! గంగాధరుని కథ. పాపము! కోడిపుంజువలన ఆ యింటి 
యజమానురాలు అనవసరంగా తన్ను లు తినవలసి వచ్చింది” అన్నాడు భేతాళుడు. 


“అనవసరం కాదు; అవసరమే, ఆడదానికి అంతమంకుపట్టు పనికి రాదు. ఎందుకు 
చెబుతున్నారో విని, నిదానంగా ఆలోచించుకోవాలి. యుక్తాయుక్తములు గమనించని 
వారందరూ యిలా గే అవమానం చెందుతారు” అన్నాడు విక్రమార్కుడు. 


విక్రమార్కుని మాటలతో నియమభంగమైనందున భేతాళుడు ఎగిరి పోయాడు 
చెట్టుమీదికి. విసుగు చెందకుండా విక్రమార్కుడు వృక్షము దిక్కుకు మరల తన ప్రయాణం 
సాగించాడు. 


కమలాక్షి కథ 


పట్టువదలి పెట్టకుండా, తిరిగి విక్రమార్కుడు వెనుకకు వచ్చి భేతాళుని బుధించి, 
తిరిగి స సన్యాసి వద్దకు ) బయలుదేరెను. భేతాశుడు మరియొక కథ ప్రారంభించెను. 


విక్రమార్కభూపాలా! పూర్వం మగధ దేశంలో గల ఒక ధనికునకు కమలాక్షి అను 
కూతురు ఉండేది. ఆమె చాల అందగళత్తి. ఆమె అందచందములు విని, కృపాకరుడను 
యువకుడు వచ్చి, ఆ ధనికునిజూచి “అయ్యా! ననున న నటుదరు సరిపడు 
ధనవంతుడనే. సాటి కులస్థుడను కూడ. మీ అమ్మాయిని గురించి వింటిని; స్వయంగా 
వచ్చి చూచితిని. ఆమెపై" నా మనస్సు పోయినది. ఆమె లేకపోయిన నెను బ్రతుక 
జాలను. ఆమెను దయతో నా కిచ్చి పెండ్లి గావింపుడు. లేనిచో మీ యెదుటనే ఇక్కడనే 
మరణింతును” అని వేడు కొనెను. 


ఆ ధనికుని పేరు విశాలహృదయుడు. అతడు ఆలోదించి”కృపాకరా! తొందరపడకు. 
నేను అమ్మాయితో ఆలోచించి రెండు రోజులలో నీ కోరిక తీరుస్తాను” అని వాగ్దానం 
చేశాడు. 


కృపాకరుడు వెళ్ళిన మరునాడే ధనగుప్తుడను ఒక ధనవంతుని కుమారుడు వచ్చి, 
కృపాకరుని రీతిగనే విశాల హృదయునిని పుత్రికను నా కొసంగనిచో నీ కండ్ల యెదుటనే 
మరణింతును” అని ఖచ్చితముగా తెలియ జేసెను 


విశాల హృదయుడు-కృపాకరునికి చెప్పినట్లుగనే చెప్పి ధనగుప్పుని పంపివేసెను. 
ఆ మరునాడు జీవసిద్ధి అను సుందరాంగుడు వచ్చి విశాల హృదయుని కుమారితి 
కమలాక్షిని యిచ్చి పెండ్లి చేయమని ప్రార్థించెను. 


విశాల హృదయుడు వానికిగూడ- కృపాకరునికి, ధనగుషప్పునికి చెప్పి నట్టుగనే 
తెలియ జెప్పి పంపించెను. 


తరువాత విశాలహృదయుడు పుత్రికయైన కమలాక్షినిజూచి “అమ్మా! రేపటి 
దినము ముగ్గురు అందమైన యువకులు, ధనవంతుల పుత్రులు వస్తారు. వారు నిన్ను 
పెండ్లాడవలయుననియు, “లేనిచో మరణింతుమనియు న వారలు రాగానే, 
వారీని జూచి నీ యొక్క ఉద్దేశము చెప్పుము” అని తెలియ జేసెను 


కాని, ఆ రాత్రియే కమలాక్షి అకస్మాత్తుగా మరణించినది. ఆమెకై మరునాడు వచ్చిన 
ముగ్గుకు ధనవంతుల పుత్రులు- ఆమె శవమును గాంచి మిక్కిలి దుఃఖించిరి. 


తరువాత కృపాకరుడు కమలాక్షికి అగ్ని సంస్కారం చేశాడు. ఆ స్మశానమందే, ఆమె 
చితికి దగ్గరగానే ఒక సనక ఆశ్రమం ఏర్పాటు చేసికొని అందే నివసింపసాగెను. 


~ ~ 


ధనగుప్తుడు- కమలాక్షి యొక్క అస్థులను తిసికొని, పుణ్యనదులలొ కలుపుటకు 
వెళ్ళిపోయాడు. 


జివసిద్ధి జీవితం పై విరక్తిచెంది సన్యాసియై బయలుదేరాడు. మధ్య మార్గంలో ఒక 
సిద్ధ పురుషుని దయవలన, "జీవ సిద్దికి కొంచెం విభూతి లభించింది. ఆ విభూతిని 
మరణించినవారి చితి పై వసినచ్‌ొ, తిరిగి బ్రతుకు దురని ఆ సిద్ధపురుషుడు చెప్పాడు. 


జీవసిద్ది వెంటనే ఆ విభూతితో కమలాక్షికి అగ్ని సంస్కారం చేసిన చోటుకు 
వచ్చాడు. కృపాకరుడు అక్కడనే ఉన్నాడుగదా! అన్థులు కలపడానికి వెళ్ళిన 
ధనగుప్పుడుకూడ అదే సమయానికి అక్కడకు చేరుకున్నాడు 


మువ్వురూ కలిసి చితాభస్మాన్ని పోగుచేశారు; విభూతిని మంత్రించి ఆ భస్మం పై 
వేశాడు జీవసిద్ధి. వెంటనే కమలాక్షి నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుంది. మరల వారు 
మువ్వురూ”కమలాక్షొ నా భార్య అని జగడానికి దిగారు. 


“మహారాజా! విన్నా వుగదా కథ! ఆమె యెవరికి భార్య అయితే ధర్మముగా 
ఉంటుంది?” అని ప్రశ్నించాడు భేతాళుడు. 


విక్రమార్కుడు ఆలోచించి”కృపాకరునికి భార్య అయితేనే బాగుంటుంది” అన్నాడు. 


“అవును; కమలాక్షి ఆలోచించి అట్లే చేసింది. బ్రతికించిన జివసిద్దిని తండ్రిగా 
భావించింది. అన్థులు పుణ్యనదులలో కలిపి వచ్చిన ధనగుపుని" పుత్రునిగా 
అంగీకరించింది. తీనకొ రకు అహో రాత్రులు ఆ స్మశానమందే కాపురంఉన్న కృపాకరుని 
భర్తగా స్వీకరించింది” అన్నాడు భేతాళుడు. 


ఈ విధముగా వి కమార్కునికి మౌనభంగం కావడంవల్ల భేతాళుడు ఎగిరిపోయాడు. 
విక్రమార్కుడు తిరిగి వృక్షము వైపు బయలుదేరాడు. 


సన్యాసి - ధీరేంద్రుల కథ 


మరల విక్రమార్కుడు భేతాళుని బంధించి, భుజముల పై వేసికొని సన్యాసివద్దకు 
బయబుదేరాడు. కానీ, భేతాళుడు ఊరుకోలేదు. ఇంకొక కథ యిలా ప్రారంభించినాడు. 


మహారాజా! పూర్వము కాంభోజ నగరాన్ని వీరేంద్ర సింహుడనే రాజు 
పరిపాలించేవాడు. అతని కుమారుడు ధీరేంద్రుడు- ధీరెంద్రుడు చిన్నతనము నుండియు 
అనేక విద్యలు నేర్చుకొన్నాడు. మంచి అందగాడుకూడ. నీతిగలవాడే. అయినను వానికి 
ఒక వేశ్యతో సంపర్కము కలిగినది. అది మొదలు ఆమె యింటనే ఎక్కువగా 
త ధీరేంద్రుడు యిచ్చుచున్నంత కాలమూ ఆ వేశ్య అతనిని బాగా 
చూచుచు వయ్యారాలు ఒలికించెడిది. 


క్రమముగా ధీరేంద్రుని సంగతి- తండ్రికి తెలిసి కుమారునిపట్ల గట్టి బందోబస్తు 
చేయించినాడు. అందువల్ల కోటలో అతనిక్‌ ఒక్కోరూక గూడ కోశాధికారి. యిచ్చేవాడు 
కాడు. అయిననూ ధీరేంద్రుడు వేశ్యకు ధనము తెచ్చి యిచ్చేవాడు. ఆ ధనం ఎలాగు 
తెచ్చేవాడో తెలుసా ! 


మిత్రులవద్ద అబద్దాలు చెప్పి తెచ్చేవాడు. “రాజపుత్రుడు” గదా! అని వారు 
యిచ్చేవారు. అదింతకాలం సాగుతుంది? నెలరోజులకే వారికి విసుగు పుట్టింది; ఇవ్వడం 
మానివేశారు. ముఖం చూపించడము కూడ మానుకున్నారు. ధనము తెచ్చి యివ్వడం 
లేదని ఆ వేశ్య అతనిని ఇంటికి రానీయక తరిమివేసినది; ఇంకొక ధన వంతునితో 
కులుకనాగినది. 


ధీరేంద్రుడు కము నణముకొనలెక, యుక్తాయుక్తములు మరచి ఆ ధనవంతునితో 
జగడము పెట్టుకొ న్నాడు. ధనవంతునికి కానిపని లో కములో ఉందా? అతడు కొంతమంది 
రౌడీలను పురమాయించినాడు. వారు ధీరేంద్రుడు ఒంటరిగా వెడుతున్న సమయంలో 
బాగా కొట్టి ఒక అడవిలో పారవేసినారు. ఆ అడవి ఆ నగరానికి చాలా దూరం. 
ధీరేంద్రుడు తిరిగిరాడని, ఏ జంతువులో వానిని చంపి వేయునని, తమమీద ఎవరికీ 
అనుమానం ఉండదని ఆ రౌడీలు భావించి అలా దూరంలో గల అడవిలో పారవేశారు. 


కానీ, ధీరేంద్రుని అదృష్టం బాగుంది. ఒక సిద్ధుడు అటు పోతూ ధీరెంద్రుని చూచి 
జాలిపడి తన ఆశ్రమానికి తీసికొనిపోయినోడు. కొద్ది రోజులకే 'ధీరేంద్రుడు 
ఆరోగ్యవంతుడయ్యాడు. 


ఒక నాడు సిద్ధుడు ధీరేంద్రుని కధ అంతా విన్నాడు.“వీనికి కామేచ్చ యెక్కువగా 
ఉన్నది; విని కామం "తగ్గినగాని వీడు సరియైన దారికి రాడు” అని విశ్చయించుకొన్నాడు. 
వెంటనే సిద్ధుడు తనయొక్క విద్యాప్రభావం ప్రదర్శించి నాడు. ఆ ప్రభావంవల్ల అక్కడ ఒక 


ళా 


దివ్యమైన సౌధము, అందు దాస దాసిజనము-భుజించుటకు తగిన షడ్రసోపెతమైన 
పదార్థములు, ధీరేంద్రుడు ఊహించనట్టి రంభను మించిన సుందరాంగి ఏర్పడినది. 


ఆ విధముగా ధీరేంద్రుడు కొన్నాళ్ళు దివ్యభోగములు అనుభవించాడు. నెలరోజుల 
తరువాత సిద్ధుడు తన 'మాయావిద్యను ఉపసంహరించాడు. అందువల్ల అవి అన్ని 
మాయమమ్యాయి. యధాప్రకారంగా అడవియే కనిపించింది. 


అంగనాసంభోగానికి, రాజాధిరాజులకు గూడా జరగని సుఖజీవితానికి 
అలవాటుపడిన ధీరేంద్రుడు ఒక్కసారిగా అధోలోకములో పడిపోయినట్లయినాడు. సిద్ధుని 
ప్రారించినాడు. సిద్ధుడు కరుణించినాడు. మరల తన విద్యా ప్రభావము ప్రయోగీంచి 
ధేరేంద్రుని ముచ్చట తీర్చాడు. 


సిద్ధుడు ఒకనాడు ధీరెంద్రుని పిలిచి“నాయనా! ఇక నీ విషయ వాంఛలను విడిచి 
పెటు. మీ రాజ్యమునకు పోయి హాయిగా నుండుము” అని హితోప దేశం చేశాడు. కానీ 
ధీరేంద్రుడు వినలేదు.” ఇక కొద్ది రోజులు నాకు యీ ఆనందాన్ని ప్రసాదించుడు. తరువాత 
నన, వద్ది విన్న వించుకుందును. అప్పుడు మీ విద్య ఉపసంహరించుడు” అని 
ప్రార్థించెను. సిద్ధుడు సమ్మతించి, పోయి తన ఆశ్రమంలో తపస్సు చేసికొనుచుండెను. 


తరువాత ధీరేంద్రుడు-క్రూరేంద్రుడయినాడు.“ఈ సిద్ధుడు మరల ఒక నెల రోజులకే 
వచ్చి పొమ్మనును. పోకున్న తన విద్యను ఉపసంహరించును. మరల అంతా అడవిగా 
మారిపోవును. కావున యిప్పుడే యీ సిద్ధుని లేకుండ జేసినచో యివి అన్నీ ఇలాగే 
ఉండిపోవును. నేను సదాసుఖముగా ఉండవచ్చును” అని తలపోసినాడు. 


ఆ తరువాత ధీరేంద్రుడు ఒక నాడు అర్థరాత్రమున ఖడహస్తుడై సిద్ధుని 
ఖండంచుటకు ఆశ్రమానికి బయలుదేరాడు. ఎప్పుడు “ధీరేంద్రుడు మయా ఫౌదమునుండి 
బయలుదేరాడో- -అప్పుడే ఆశ్రమంలో తపస్సమాధి యందున్న సిద్ధునికి ఒడలు 
జలదరించింది. 


“ఏమిది? నా శరీరము అదరినట్టయినది. నాకేమైన ప్రమాదం సంభ 
మిపనున్నదా?” ఆని సిద్ధుడు అనుకొనుచుండగనే దూరమునుండి ఖడ్డహస్తుడై దొంగవలె 
తక్కుచు తారాడుచు “వచ్చుచున్న ధీరేంద్రుని రాక కనిపించినది. వాత్సల్యముతో 
చూచుచున్న ధీరేంద్రుడు ఖడ్గహస్తుడై వచ్చుచున్నాడు; నన్ను ఖండించుటికా? లేక 
విషయభోగములకు 4 తృప్తి చెంది, మాయ ఉపసంహరించు మని చెప్పుటకా? అట్లయిన 
చేతిలో ఆ ఖడ్గ మెందులకు?” అని తలంచుచు ఎందుకైన మంచిదని తన ఆత్మరక్షణకు 
తగిన కట్టుదిట్టము చేసికొన్నాడు. ఏమియు గమనించని వానితో తపస్సమాధిలో 
ఉన్నట్టు టుగానే కనులు మూసికొని కూర్చున్నాడు సిద్ధుడు. 


ధీరెంధ్రుడు ఆశ్రమంలోనికి దూరినాడు. “సి గద్దుడు. మహాతపస్స మాధిలో ఉన్నాడు. 
చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు తను యీ పని” చేసినట్లు ఎవ్వరూ అనుమానించరు. 


ఇంతకంటె మంచి సమయం దొరుకదు అని నిశ్చయించు కొని సిద్ధుని ఖండించుటకై 
కరవాలమును పైకి యెత్తెను. 


కాస్‌ ఎత్తిన కత్తి ఎత్తినట్లె యుండిపోయినది. శిలాప్రతిమవలె ధీరేంద్రుడు 
నిలబడిపోయాడు. ఎటూ కదలలేక విలవిలలాడి పోతున్నాడు. సిద్ధుడు కన్నులు 
విప్పాడు. అతనిని జూచి సిద్దుడు కోపము ఆపుకోలేకపోయాడు. 


“కూరాత్మా! నిన్ను పుత్రవాత్సల్యముతో చూశాను. నీ కోరిక తీర్చుటకై కష్టపడి 
సంపాదించిన విద్యనుగూడ ధారపోశాను. అయినా, నీవు తూల బుద్ధిని చూపించావు. 
నన్ను చంపినంతమాత్రాన, నీకే భోగాలు స్థిరముగా ఉంటాయిరా మూర్జుడా! నీవంటివాడు 
యిక ఎన్నడూ బాగుపడడు. నిను బుదీ మంతుడవవుతావని భ్రమించాను. ఛీఛి నీది 
పాషాణ హృదయమురా! ఇక నుండి నవు పాషాణములై (శిల) ఉందువుగాక! అని 
శపించాడు. ధీరేంద్రుడు పెద్దలాయిగా అయిపోయాడు. 


“మహారాజా ! విన్నావుగదా ! కథ; సిద్దుడు ఆ రాజకుమారుని శపించక వదిలి 
పెట్టవచ్చునుగదా! వాత్సల్యముచేత?” అని ప్రశ్నించాడు. భేతాళుడు విక్రమార్కుని. 


“లెదు సిద్ధుడు చెప్పినదే సత్యము. అటువంటి క్రూరబుద్ధులు గలవారు- మరల 
తిరుగనారంభించీన, ఎన్నియో క్రూరాలు జరుగుతాయి. రాయిలా పడిఉంటేనే లోకం 
బాగుపడుతుంది. అందుకే సిద్ధుడు అటువంటి శిక్ష వేశాడు” అన్నాడు విక్రమార్కుడు. 


ఈ విధంగా మౌసభంగ మగుటచే, భేతాళుడు రివ్వున యెగిరి వృక్షము 
చేరుకొన్నాడు. విసుగుచెందని విక్రమార్కుడు తిరిగి వృక్షమువైపు పయనించాడు. 


వేదశర్మ కథ 


విక్రమార్కుడు తిరిగి భేతాళుని బంధించినాడు. భుజముపై వేసికొని వస్తుండగా- 
భేతాళుడు యింకొక కథ ప్రారంభించినాడు. 


విక్రమార్క మహిపాలా! పూర్వం వింధ్యారణ్య ప్రాంతములో ఒక గ్రామంలో వేదశర్మ 
అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ చుట్టుపట్లగల గ్రామాలలోని వారికి తిథివార, 
నక్షత్ర ఫలీతాలను చెప్పుచూ వారిచ్చుపప్పు బియ్యములతో తన కుటుంబాన్ని 
పోషించుకొనేవాడు. 


వేదశర్మ భార్య సుశీల. వారికి చాల కాలానికి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ బాలుని 
వారు చాల గారాబంతో పెంచుకొనేవారు. క్రమంగా ఆ బాలుడు అంబాడడు నుంచి 
తప్పటడుగులు వేసే ప్రాయానికి వచ్చాడు. అనగా రెండవయేడు వచ్చింది బాలునికి. 
వేదశర్మ ప్రతిరోజూ ఆయవారానికి ప్రక్క గ్రామాలకు పోయి, తాను సంపాదించిన వానితో 
సంతుష్టిగా, హాయిగా తన కుటుంబాన్ని పోషించు కొనేవాడు. 


ఒకనాడు వేదశర్మ ప్రక్క గ్రామాలకు పోయి, తిరిగి తన గ్రామానికి వస్తుండగా, 
కనుచీకటి ప్రారంభమైంది. అయినా వేదశర్మ యింటికిపోయినగాని, మరునాటికి తిండి 
ఉండదు. తోడు కోసం కొంత సేపు ఎదురుచూశాడు. ఎవ్వరూ వస్తున్న జాడ కన్పించలేదు; 
అందువల్ల దైవంపై భారం వేసి బయలుదేరాడు. 


అలా వస్తున్న వెదశర్శ్మకు ఒక బ్రహ్మరాక్షసి ఎదురై యిలా అంది.“నరుడా! 
నరమాంసం కొరకు యీ అడవి అంతా గాలిస్తూ వస్తున్నాను. నా శ్రమ ఫలించింది” 
అంటూ వికటంగా నవ్వుతూ అతనిమీదికి వచ్చింది. వేదశర్మకు ఆ రాక్షసిని చూడగానే పై 
ప్రాణాలు పై నే ఎగిరిపోయాయి. భయంతో గడగడ వణికిపోతూ యిలా అన్నాడు. 


“రాక్షసరాజా! నీకు చిక్కినవాణ్ని నీకు కాకుండా ఎక్కడికి పోతాను. అయినా, నా 
కడసారి కోర్కెను దీర్చుట నీ ధర్మము!” అని. 


రక్కసుడు ఆలోచించిొసరే! ఏమిటి అది వివరించు” అన్నాడు.“ముందుగా నాకు 
వాగ్దానం గావించు” అని చేయిసాచాడు బ్రాహ్మణుడు. 


రాక్షసుడు బ్రాహ్మణుని ఎగాదిగ జూచి “నీ ప్రాణములు తక్క, ఏదైనా నీ కోరిక నెర 
వేరుస్తాను” అని చేతిలో చేయి వేశాడు.“రాక్షసరాజా! మాయిల్లు చాల దగ్గరగానే ఉంది. 
నాకు లేక లేక కలిగిన రెండేండ్ల పుత్రుడు ఉన్నాడు, భార్య సుశీల ఉంది. ఇంక మా 
యింట ఎవ్వరూ లేరు. ఒకసారి వారిని చూచి వస్తాను. వారికి తగిన నీడ అంటే మా 
బంధువుల యింటికి పొమ్మని చెప్పి వస్తాను. నా భార్య మహాసాధ్వి, నా మాట 


~ 


మన్నిస్తుంది. నెను తెల్ల వారకుండగనె వచ్చి నికు ఆహారమవుతాను అని విన్న 
వించుకొన్నాడు. 


బ్రహ్మరాక్షసుడు”ఇంటికి వెళ్ళి నివు తిరిగి వస్తావా? అయినా నేను వాగ్దానం 
చేశాను; బలవంతంగా నా చేత చేయించావు. కాబట్టి వెళ్ళిరా! తెల్ల వార కుండగా రా! 
ఇక్కడనే ఉంటాను అని పంపించాడు. 


వేదశర్మ బ్రహ్మానందంతో యింటికి వచ్చాడు. భార్యకు జరిగినది అంతా 
చెప్పాడు.“సాధ్వీ! ప్రాణము పోయే సమయం వచ్చినా అసత్యమాడ వద్దని అందరికీ 
చెప్పే వాడిని, భగవంతుడు నాకే యీ పరీక్ష పెట్టాడు. నాకు వెళ్ళడానికి అనుమతి 
సంతోషంతో ఇయ్యి, నీపూ, బాబూ, మీ అమ్మగారింటికి వెళ్ళండి. సదా మిము 
భగవంతుడే కాపాడుతాడు” అని బోధించి- వేదశర్మ తిరిగి చెట్టువద్దకు వచ్చాడు. 


బ్రహ్మరాక్షసుడు బ్రాహణునికి రాకతో మిక్కిలి ఆనందం చెందాడు.“ఓ బ్రాహణోత్తమా! 
ట్‌ సత్యవచనానికి, నీ శీలానికి ఎంతో మురిపం కలిగింది. నీ వంటి సదాబ్రహ్మణులు 
యింకా యీ లోకంలో ఉన్నారంటే త్రిమూర్తులు గూడ హర్షిస్తారు. నీ వంటి పూజ్యూని 
చంపి నేను నరకానికి పోలేను. నీవు హాయిగా పోయి, నీ భార్య పుత్రులతో సుఖంగా 
జీవించు అని పలుకుచూ అపారమైన బంగారాన్ని బహూకరించి పంపిచేశాడు. 


“మహారాజా! విన్నా వుగదా కథ. ఇందులో బ్రహ్మరాక్షసుడు గొప్ప వాడా? 
బ్రాహణుడు గొప్పవాడా?” అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు ఆలోచించి, “భేతాలా! 
బ్రాహ్మణుడు స్వార్ధాన్ని ఆశించినవాడు. బ్రహరాక్షసుడు నరమాంస భక్షకుడు అయినా, 
మంచి ఆకలి సమయానికి దొరికిన ఆహారాన్ని గూడ స్వార్థముకో సంగాక , మాటను 
నిల్పుకొన్నాడు. బ్రాహ్మణుని విడిచి వేశాడు. పైగా తరతరాలకు వానికి భోజనవసతి 
ఏర్పాటు చేశాడు. బంగారము నిచ్చి. కావున నా దృష్టిలో బ్రహ్మరాక్షసుడే గొప్ప” అన్నాడు. 


ఈ విధంగా మౌనభంగం కావడంతో భేతాళుడు ఎగిరిపోయాడు. విక్రమార్కుడు 
తిరిగి వృక్షము దిక్కు పయనం సాగించాడు. 


వ్యాఘ్ర భల్లూకముల కథ 


విక్రమార్కుడు తిరిగి వృక్షము చేరుకొన్నాడు. భేతాళుని బంధించి భుజము పై 


వేసికొని సన్యాసి ఆశ్రమానికి చేరుటకు బయలు దేరాడు. తప్పించు కొనే మార్గము 
తెలిసికొన్న భేతాళుడు, విక్రమార్కునికి యీ క్రింది కథ చెప్పుటకు ప్రారంభించాడు. 


పూర్వము ఆంధ్రావనిలో పేరుగాంచిన నగరం పిష్టలాపురం. ఆ నగరానికి 
చుట్టుప్రక్కల అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అవి అన్నీ పిష్టలాపురానికి కప్పాలు 
చెల్లిస్తూ ఉంటాయి. వాని యొక్క (ఆ గ్రామాలయొక్క) బాగోగులన్నీ యీ నగరమే 
చూస్తూ ఉంటుంది. 


అందువల్ల గ్రామోద్యోగులకు తరచు పిష్టలాపురానికి రాకపోకలు జరుగుతూ 
ఉంటాయి. లక్ష్మీపురం, పిష్టలాపురానికి ఎనిమిది మైళ్ళదూరంలో ఉంది. ఈ రెండు 
పురాలకు మధ్య ఒక చిన్న అడవి ఉంది. అందువల్ల రాత్రిపూట ఎవ్వరూ ఒంటరిగా 
ప్రయాణం చెయ్యరు. ముఖ్యమైన ప్రయాణాలయితే (వివాహాది శుభకార్యాలకు) తప్పని 
సరిగా వెళ్ళవలసిన పరిస్థితి అయితే పది మంది కలిసి వెడుతుంటారు; కాగడాలు 
వెలిగించుకొని, ఎందువల్ల నంటే రాత్రి పూట కూరమృగ సంచారం ఉంటుందని ఆ 
గ్రామవాసుల నమ్మకం; నిజంకూడ. 


సక. నొడు లక్ష్మీపురం దివాణం నుండి పిష్టలాపురందివాణానికి ముఖ్యమైన 
సమాచారంగల పత్రాన్ని --అతిభద్రంగా దాచుకొని బయలుదేరాడు ఒక ఉద్యోగి. 
పగటిపూట రెండు గంటల ప్రాంతంలోనే బయలు దేరాడు; ఆ ఉద్యోగి. కాని, 
అడవిమధ్యకు రాగానే కుండపోతగా వరం ప్రారంభం అయింది. అందువల్ల ఆ ఉద్యోగి, 
ఒక చెట్టు కింద ఆగాడు. కానీ, ఎంత సేపటికీ వర్షం ఆగలేదు. వెళ్ళ వలసింది యింకా 
నాల్గు మైళ్ళ దూరం ఉంది. క్రమంగా సాయంకాలమైంది; చీకట్లు గూడ ఆలుముకోవడం 
ప్రారంభించాయి. వెనక్కి పోదామన్నా 4 మైళ్ళు పోవాలి; ముందుకు పోవాలన్నా నాలుగు 
మైళ్ళు పోవాలి. చీకట్లు క్రమంగా ఎక్కువ అవు తున్నాయి. 


ఆ ఉద్యోగి వర్షం కొంచెం తగ్గగానే ముందుకే బయలు దేరాడు. తోడు ఎవరైనా 
దొరుకుతా రేమోనన్న ఆశతో చూస్తూన్నాడు. కానీ, ఎవరూ దొరుక లేదు. దేవునిమిద 
బారం వేసి ఆ వర్గంలోనే ప్రయాణం సాగిస్తున్నాడు ఆ ఉద్యోగి. 


కొంత సేపటికి మధ్యమార్గంలో చిన్న జ్యోతుల్లా వెలుతురు కని పించింది అతనికి. 
మొదట అవి యేవో దలపుకాంతులని భ్రాంతి పడ్డాడు. కానీ, కొంచెం సేపటికి అవి ఒక 
పెద్దపులి నేత్రాలుగా గోచరించింది అతనికి. 


వెంటనే అతడు ప్రాణభితితో పరుగెత్తుకొనిపోయి, సమిపమందె యున్న ఒక చెట్టు 
ఎక్కి కూర్చున్నాడు. కాని, అతడు కూర్చున్న కొమ్మమీద ఒక భల్లూకం కూర్చుని ఉంది. 
కంగారుగా ప్రాణభీతితో ఎక్కిన ఉద్యోగి దాని ప్రక్కనే కూర్చున్నాడు. కూర్చున్నాక చూశాడు. 
దానిని వెంటనే గుండె గుభేలు మన్నది అతనికి. భయంతో శరీరముతా చెమటలు 
పట్టాయి. గడగడ వణకి పోతున్నాడు. క్రిందికి దూకుదామని చూశాడు. అప్పటికి పెద్దపులి 
అక్కడే తిష్ట వేసి కూర్చున్నది. 


పాపం! ఆ ఉద్యోగికిముందు గొయ్యి! వెనక నుయ్యి”లా అయింది. భయంతో 
గడగడలాడిపోతున్న - అతనిని చూచి భల్లూకం జాలిపడింది.“ఓయీ! భయపడకు. నేను 
నిన్నేమీ అనను. ఈ పెద్దపులి చెట్టు ఎక్కి రాలేదు. నీకు సమయం దొరికేదాకా, యిక్కడే 
ఉండు. నీ ప్రాణానికి ఏమీ భయంలేదు. నేను హానిచెయ్యను.” అని వానికి ప్రాణాదానం 
చేసి దగ్గరగా తీసికొని ఆదరించింది. క్రమంగా వర్షం తగింది. అర్థరాత్రి అయిపోయింది. 
వ్యాఘ్రం ( పెద్దపులి), మాత సమయంకోసం చూస్తూ అక్కడే కూర్చుంది. భల్లూకం ఒడిలో 
చేరిన ఆ ఉద్యోగి నిద్రకు తట్టుకోలేక దాని ఒడిలోనే నిద్రపోయాడు. 


వ్యాఘ్రం ఆలోచించి కొంత సేపటికి భల్లూకంతో యిలా అంది!“చూడు భల్లూక 
రాజా! ఈ నరజాతికి ఎప్పుడూ మన మృగ జాతి పై కక్షయే. అవకాశం చిక్కిందంటే చాలు; 
ఏరు మనలను చంపడానికి వెనుకాడరు. అటువంటి ద్రోహులు ఈ నరులు. ఇట్టి 
నరజాతిపై నీ కింత కరుణ ఎందుకు ? చేతికి చిక్కిన శత్రువులపై దయ జూపుట 
మంచిదికాదు. వానిని తొలగించుకొనుటయే నీతి. కావున నా మాట మన్నించి వానిని 
విడిచి పెట్టు; నా ఆకలిని తీర్చుము. ఇందువలన నీకు పుణ్యమేగాని పాపము రాదు. ఒక 
శత్రువును కాపాడుట తోటివానిని చంపుట ధర్మము కాదుగదా! నా యాకలిని తీర్చి. నా 
ప్రాణములు కాపాడుము” అని ప్రార్థనాపూర్వకంగా, స్వార్ధపూరితంగా పలికింది. 


భల్లూకంగా యిలా బదులు పలికింది.“ఓ వ్యాఘ్రమా! నీవుస్వార్ధంతో 
ప్రార్థించుచున్నా వేగాని, ధర్మం” ఆలోచించుటలేదు. ఈ మానవుడు నీవు చెప్పినట్లు 
మనకు శత్రువే కావచ్చును. అంతమాత్రముచేత వీనిని 'చంపుటి ధర్మము కాదు. పైగా 
వానికి నేను ప్రాణదానం చేశాను. నా వాగ్దానమును విశ్వసించి, నిశ్చింతగా నా ఒడిలో 
నిద్రపోవుచున్నాడు. ఇట్టి అమాయకుని నీ మాటలువిని నీకందీయ జాలను. 
అనృతదోషంవల్ల సంభవించు నరకాన్ని అనుభవింపజాలను. కావున నీవు వినిపై ఆశ 
వదులుకొని వేరొక మార్గమును చూచుకో; నీ యాకలినితీర్చుకో ” అని పలికింది. 


అయినా, పెద్దపులి అక్కడనుండి కదలలేదు. మరి కొంత సేపటికి ఆ మానవుడు 
(ఉద్యోగి) మేలుకొన్నాడు. భల్లూకం ఒకింత ఆలోచించింది. మానవుని యొక్క మనస్సును 
కూడ తెలుసుకోవాలనుకొంది. మెలకువ చెందిన నరునితో “ఓయీ! ఇంత సేపు నిన్ను 
కాపాడాను; చెట్టునుండి పడిపోకుండ నిన్ను జాగ్రతగా కనురెప్ప వేయకుండా కాపలా 
కాచాను. ఇక, ఇప్పుడు ఒకొంత సేపు నిద్రిస్తాను. నేను పడి పోకుండా చూస్తుండు” అని 


~ 


పలికి నిద్రపొయింది. కాని, నిజంగా నిద్రించలేదు... పులి ఏమని బొధించునొ! ఈ నరుడు 
ఎట్లా సంచరించునో!” అని గమనిసూనే ఉంది. 


భల్లూకం నిద్రించిన కొంత సేపటికి వ్యా ఘ్రము మానవుని ఉద్దేశించొఓయి నరుడా! 
స్‌ు భల్లూకం మాటలు నమ్మకున్నావుగదూ! ఆది అంతా నటన. సను యింటికి వెళ్ళిన 
వెంటనే అది తన వాడియైన గోళ్ళతో చిల్చి చెండాడి నీ రక్తాన్ని త్రాగుతుంది. బ్రతికి 
ఉండగానే, "సీపు విలవిల బాధపడుతూ ఉండగనే నిన్ను కడుపార భుజిస్తుంది. నా 
మాటలు నమ్ము. దాని కల్లబొ ల్లి మాటలకు పొంగి పోకు. లొ ంగిపోయావా? స్‌ు 
యమయాతన పడుచూ మరణిస్తావు. చూస్తూ చూస్తూ అట్టి ఘారమరణానికి పాలుగాకు. 
అది యిప్పుడు మంచి నిద్రలో ఉంది. దానిని కిందికీ తోసివేయి. దానిని తిని నా దారిన 
నేను పోతాను; తెల్ల వారగనే నీ దారిన నీవు పోవచ్చు. అని దుర్చోధ చేసింది. 


దాని మాటలు ఆ ఉద్యోగికి సత్యంగానే , తోచాయి; ప్రాణం మీద ఆశ కలిగింది. పులి 
చెప్పినట్టుగానే చేస్తేనే మంచిదనినిశ్చయించుకొన్నాడు. వెంటనే భల్లూకాన్ని క్రిందికి 
త్రోసీవేశాడు. కానీ, కపట నిద్రలో ఉన్న భల్లూకం వెంటనే ఎగిరి కొమ్మపై కూర్చుంది; పులికి 
అందకుండా. ఆ ఉద్యోగి "భయంతో పత గడగడలాడిపోయాడు; భల్లూకం సస 
చేస్తుందోనని. 


పులికి యిప్పుడు మరింత సందు దొరికింది.“చూశావా! భల్లూకరాజా! మానవుని 
కుటిలబుద్ది? నేను చెప్పితే నమ్మావా? ఇప్పుడు ప్రత్యక్షముగా చూశావు గదా?“అంది 
వ్యాఘ్రము. 

అయినా భల్లూకం మనస్సు మార్చుకోలేదు. భయపడుతూన్న ఆ మానవుని దగ్గరకు 
తీసుకొంది." “వ్యాఘ్రరాజా! నాకు ని కంటే మానవుల సంగతి బాగా తెలును.“తెల్ల న్‌ 
పాలు; నల్లనివన్నీ నీళ్ళు” అని నమ్మే అమాయకులు మానవులు. ఇతడు నీ దుర్చోధలు 
నమ్మి, ప్రాణభీతితో ఈ అఘాయిత్యాని పాల్పడినాడు. నీవు యిలా యేదో దుర్చోధ 
చేస్తావనే యూహించి యిలా పండు 


కొన్నట్లు నటించాను. నా ఊహ నిజమైంది. తెల్ల వారవస్తుంది! 
పోయి వేరే విధంగా నీ యాకలి తీర్చుకో” అని భల్లూకం దానికి సలహాయిచ్చింది. 


అప్పటికి బాగా తెల్లవారింది. అందువలనవులొఇక తన యాటలు సాగ వని” 
తలంచి వెళ్ళిపోయింది. 


అప్పుడు భల్లూకం మానవుని ఉద్దిశించొఓయీ! భయపడకుము. నిన్నేమీ 
చేయను; అయినా, నమ స్వార్థపరుడవై ఎదుటి వారికి హాని తెచ్చే కార్యాలు 
పొరబాటునకూడ చేయకు, ఇదే నేను నీకు చేస్తున్న హెచ్చరిక ” అని చెప్పింది. 


ఆ ఉద్యోగి దానికి మనసారా నమస్కరించాడు! పశ్చాతాపముతో. ఇంతలో 
కొంతమంది అటు రావడంచూచిి, చెట్టు దిగి వారితో వెళ్ళిపోయాడు. 


“మహారాజా! విన్నావుగదా! వ్యాఘ్ర భల్లూకముల కథ! ఈ మువ్వురిలొ ఎవరి 
గుణము హర్షించతగ్గదో చెప్పగలవా?” అని భేతాళుడు ప్రశ్నించాడు విక్రమార్కుని. 

“భేతాలా! ప్రాణదానం గావించి, తన వాగ్దానము నిల్పుకొన్న భల్లూకము యొక్క 
గుణమే ప్రధానమైనది. హర్షించ తగ్గదికూడ” అని విక్రమార్కుడు బదులు చెప్పాడు. 


ఈ విధంగా మౌనభంగం కావడంతోనే భేతాళుడు ఎగిరిపోయి చెట్లు నాశయించాడు. 
విక్రమార్కుడు తన పట్టువిడ లేదు. తిరిగి బెట్టు వైపు ప్రయాణం సాగించాడు. 


భెతాళుడు చెప్పిన ఆఖరికథ 


పట్టుదల వీడని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వచ్చాడు! భేతాళుని బుధించి 
భుజము పై వేసికొని, సన్యాసి ఆశ్రమానికి బయలు దేరాడు భేతాళుడు ఇంకొక కథ 
ప్రారంభించాడు. 


పూర్వం ద్రవిడ దేశంలో గల ఒక నగరాన్ని దయాకరుడను రాజు పాలించేవాడు. 
అతడు చాల సున్నిత హృదయం గలవాడు; ప్రజలను చాల దయతో పరిపాలించేవాడు; 
ఆతని పేరుకూడ అందుకు సార్థకమైంది. 


ఆతని మెత్తదనం గమనించి శత్రురాజులు ఆ నగరాన్ని ఆక్రమించారు. దయాకరుడు 
అహింసాపరుడు కోవడంవల్ల ప్రజానష్టాన్ని సహించలేక రాజ్యాన్ని విడిచి పెట్టి అడవులకు 
వెళ్ళిపోయాడు. 


ఆతని వెంట భార్య రత్నావతి, కుమార్తె సుగుణావతి మాత్రమే యున్నారు. 
అడవిలో ఒకచోట చిన్న పర్ణశాల వేసుకొని ఉంటున్నారు. 


అయినా, వారికి శత్రుభయం తప్పలేదు. శత్రురాజులు దయాకరుని ఉనికి 
తెలిసికొని... ఒక అర్థరాత్రి వచ్చి దయాకరుని చంపివేశారు. 


పాపము! భార్యయైన రత్నా వతి! కుమా ర్తెయగు సుగుణావతి ఎట్లో 
తప్పించుకొన్నారు. కంటికి కనిపించని మార్గాన్ని బట్టి ముందుకు ప్రయాణం సాగించారు. 


ఆ మార్గం వెంబడే-ఆ యిద్దరు స్త్‌లు వెళ్ళిన కొంచెం సేపటి కే ఆ సమ్రిపమునగల 
ఒక నగరాధిపతి, ఆతని కుమారుడు గుర్రముల పై వచ్చుచు, ఆ స్త్రీల యొక్క 
పాదగుర్తులను చూశారు. 


ఆ రాజు యిలా అన్నాడు.“కుమారా! ఈ పాదము ద్రలు చూడగా, శుభలక్షణములు 
గల స్తిల పాదములవలె గన్పించుచున్నటవి. ఇట్టివారిని పొందినవారు 
అదృష్టవరెతులగుతారని సాముద్రికము తెల్పుచున్నది” అని. 


రాజకుమారుడు తండ్రిమాటలు విని, ఆలోచించి యిలా అన్నాడు! 


“తండ్రీ! ఈ పాదముద్రలు కొన్ని పెద్దవిగాను, కొన్ని చిన్నవిగాను ఉన్నవి. మనము 
వీటి ననుసరించి వెడదాము; వారిని కలుసుకుందాము. మా అమ్మ ఎట్లాగూ లేదు కాబట్టి 
మీరు పెద్దపాదములు గల స్త్రీని పెండ్లాడి, నాకు తల్లిని చేయుడు. నేను చిన్న పాదములు 
గల చిన్న దానిని పెండ్లాడి మీకు కోడలుగా చేసాను అని. 


వారు యీ విధముగా నిర్ణయము చేసికొని, బయలుదేరి వారిని కలుసు కున్నారు. 
తీరా చూసేసరికి పెద్దపాదములు గలది రాజకుమారి యగు సుగుణావతి; చిన్న 


పాదములుగలది రత్నావతి. అయినను, వారు తమ మొదట నిర్ణయం ప్రకారం 
సుగుణావతిని మహారాజు, రత్నావతిని రాజకుమారుడును పెండ్లి చేసే కొన్నారు. ఆ 
రత్నావతి, సుగుణావతులు కూడ తమ పరిస్థితికి వేరే గత్యంతరం లేక అందుకు 
సమ్మతించారు. 


కొంతకాలానికి మహారాజుకు సుగుణావతి వలన ఒక కుమారుడు, రాజకుమారునికి 
రత్నావతి వలన ఒక కుమారుడును పుట్టారు. 


“మహారాజా! విక్రమార్మా ! విన్నా వుకదా కథ, ఆ విధముగా జన్మించిన ఆ 
యిరువురు బాలురు ఏయే వరుసలతో పిల్చుకుంటారో చెప్పవయ్యా! రాజా!” అన్నాడు 
భేతాళుడు. 


విక్రమార్కునికి ఎంత ఆలోచించినను, వారికి వరుసను నిర్ణయించలేక పోయాడు. 
సమాధానం చెప్పలేదు. తిన్నగా సన్యాసి ఆశ్రమానికి బయలు దేరాడు. 


భేతాళుని హితోపదేశం 


భేతాళుడు విక్రమార్కుని ఉద్దేశించి యిలా అన్నాడు!“మహారాజా! ఈ సన్యాసి 
చాలా క్రూరుడు. కాళికా దేవి అనుగ్రహంకొరకు యిప్పటికి 99 మంది రాజపుత్రులను 
మోసగించి దేవికి బలి యిచ్చాడు. నిన్ను గూడ బలి యిచ్చిన 100 అవుతాయి. దేవి 
ప్రత్యక్షమై అనుగ్రహిస్తుంది. 

కావున నీవే యతనిని దేవికి బలియిచ్చి, దేవి అనుగ్రహము పొందుము. స్‌ో 
సాహసుడవు, దయాకరుడవు. ప్రజలను పాలించు దయాకరుడవు. కావున, నీవంటి 


వాడు బ్రతుకవలెను. నేనుకూడ నీకు వశమై యుందును” అని హితోప దేశం చేశాడు. 
రాజు విని సంతసించాడు. 


క్రమంగా భేతాళునితో సన్యాసి వద్దకు వచ్చాడు విక్రమార్కుడు. అప్పటికే సన్యాసి, 
దేవీ విగ్రహం ముందు అలికి ముగ్గులు పెట్టి ఉంచాడు. భేతాళ పూజకు, దేవీ పూజకు 
అగ్ని హోత్రము కూడ సిద్ధము చేశాడు. 

సన్యాసి - విక్రమార్కుడు వచ్చి, భేతాళుని దించగానే ఎంతో సంతో 
షించాడు.“మహారాజా! నీ సాహసం మిక్కిలి కొనియాడతగినది. నాకు ఎంతో మేలు 
చేశావు, ” దేశానికిని ఎంతో శుభమును చేకూర్చావు. స్నానము చేసి రమ్ము దేవిని 
పూజింతము” అన్నాడు. విక్రమార్కుడు స్నానము చేసి వచ్చాడు. 

రాజును చూచి - నన్యాసొమహారాజా! నేను నీవు వచ్చులోపల అంతయు సిద్ధము 
చేశాను. ఇక నమస్కారము చేయుము. సాష్టాంగముగా నమస్కరింపుము” అన్నాడు. 


~ 


విక్రమార్కుడు చుట్టూ పరికించి చూశాడు. దెవి విగ్రహం చెంగటనె వాడియైన ఖడ్గం 
ఉంది. అతడు సన్యాసిని చూచొమహిత్నా! నేను మహారాజును గదా! ఒకరి వలన 
నమస్కారములు పొందుటయేగాని, చేసి యెరుగను. కావున తాము ముందుగా 
సాష్టాంగముచేసి చూపుడు” అని వినయము నటించుచు పలికినాడు. 


సన్యాసికి ఏ అనుమానమూ కలుగలేదు. వెంటనే తాను దేవి ముంగట సాష్టాంగపడి 
“యిలా చేయాలి” అని పలుకుచుండగనే (భేతాళుని ఉపదేశం ప్రకారం) విక్రమార్కుడు 
ప్రక్కగల ఖడ్గం తీసి ఒక్క వేటున సన్యాసిని ఖండించినాడు. 


వెంటనే దేవి ముంగట గల గంటలు గణగణ మోగినవి. దేవి కాళికా మాత, 
భేతాళుడు ప్రత్యక్షమైనారు. విక్రమార్కుని దీవించారు. దేవి యిలా అంది;“విక్రమార్మా! ని 
సాహసం ఆమోఘం. నీ కిదివరకే వరాలనిచ్చాను. యిప్పుడు భెతాళుడు గూడ నీకు వశ 
మైనాడు. భట్టి - భేతాళుర సాయంతో నీవు రెండు వేల సంవత్సరాలు హాయిగా జీవించు” 
అంది. 


ఈ విధంగా విక్రమార్క చక్రవర్తి - భట్టి, భేతాళుర సహాయంతో రెండు వేల 
సంవత్సరాలు రాజ్యపాలన గావించినాడు. అనెక సాహసకార్యాలు చేసి ప్రజలకు మేలు 
గావించినాడు. 


విక్రమార్కుని సాహసమును, ప్రజాపరిపాలనమును గాంచి స్వర్గాధి పతి యింద్రుడు 
- విక్రమార్కుని స్వర్గానికి ఆహ్వానించాడు. 32 సాల భంజికలుగల ఒక సింహాసనాన్ని 
కూడ బహుమతి చేశాడు. 


విక్రమార్కుడు దేవి అనుగ్రహించిన రెండు వేల సంవతర్పముల తరువాత - 
శాలివాహునుడు అను రాజు కారణంగా దివంగతుడయినాడు. 


విక్రమార్కుని మరణం తరువాత - దేవేంద్రుడు విక్రమార్కుని కొసగిన సింహాసనం- 
దానిని అధిష్టించు మహారాజు లేనందువలన- భూస్థాపితం అయింది. 


ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకు ఆ విక్రమార్క సింహాసనం”ధారానగరం” 
పరిపాలించు భోజమహారాజుకు లభించింది. 


ముగింపు 


బాలల్లారా ! పాఠకులారా ! 


ఇంద్రప్రనాదమైన విక్రమార్క సింహాసనము నందలి 32 నాల భంజికలు, 
విక్రమార్కుని విరగాథలు చెబుతాయి. ఈ కధలు వేరొక వుస్తకంలో మీకు త్వరలోనే 
అందజేస్తాము. 


Se tm 


